ఆకాశ ఖెరవ తంత్రం 


రచన : 

బ్రహ్మశ్రీ మేడవరపు సంపత్‌కుమార్‌, విద్యాప్రవీణ, M.A. సంస్కృతం. 
4-399, 'విశ్వామిత్ర' బిల్లింగ్‌, 

తారకరామా నగర్‌, జగన్నాథపురం 

కాకినాడ - 533002. 


మొబైల్‌ : 09998 344758 మీ సందేహాలకు 


ఖైరవ తంత్రం 


(ప్రాచీన సిద్ధ తంత్రం) మరియు సలహాలకు 
ప్రధమముద్రణ : 2008 మార్చి రచయితనే 
నంవ్రదించగలరు. 
ముఖచిత్రము : 
కె.బి. క్రియేషన్స్‌ 


రాజమండ్రి - 533 103., ఫోన్‌ : 2464707 


బ్రహ్మశ్రీ మేడవరపు సంపత్‌కుమార్‌ 


విద్యాప్రవీణ, M.A. సంస్కతం., | గ్రంథ ముద్రణ: 
మహేశ్వరీ ప్రింటింగ్‌ & బైండింగ్‌ వర్క్స్‌ 
రాజమండ్రి - 533 104., ఫోన్‌ : 2478594 


ముఖచిత్ర ముద్రణ : 
పబ్లిషర్ఫు ౫ ఈశ్వర్‌ గ్రాఫిక్స్‌ 
ఫోన్‌ : 2465253 రాజమండ్రి - 533 103., ఫోన్‌ : 2461532 
అష్‌ అటి 
గొల్లపూడి వీరాస్వామి సన్‌ న 
కోటగుమ్మం, రాజమండ్రి-1 ) గొల్లపూడి వీరాస్వామి సన్‌ 
వెల: 45-00 గస కోటగుమ్మం - రాజమండ్రి. - 533 101., ఫోన్‌ : 2465253 


సర్వహక్కులు ప్రకాశకులవి 


విషయసూచిక 
ఆకాశ జైరవ తంత్రం 

ఆకాశభైరవ తంత్రపారంభం 

చింతామణి మంత్రం 

ఆకాశభైరవ చిత్రమాలామంత్రం 

మోక్షసారస్వత మంత్రం 

ఆశుగరుడ మంత్రం 

సర్పభయ నివారణయంత్రం 

ఆశుగరుడ కవచం 

శరభేశ్వర మహామంత్రం 

శరభాష్టకం 

శరభస్తోత్రం 

శరభేశ్వర మాలామంత్రం 

విషవృక్షప్రయోగం 

హోమద్రవ్య ఫలితములు-వివిధ విధానములు 

అభిషేక విధి 

వంధ్యా చికిత్స- బలికర్మప్రయోగం 

శృశాన రుద్రవిధి 

మాయామంత్రం 

మాతృక 

భద్రాకాళి 

ప్రయోగము 

దుర్గ 6విధములు - శూలినీ దుర్గ 

సుముఖ కరణస్తోత్రం 

ఆకర్షణ సిద్ధిప్రద కంకాళిమంత్రం 

స్తంభన మంత్రం 

రుద్రకాళీ మంత్రము 

వీరభద్రమంత్రం - జగత్‌క్షోభణమంత్రం 

భఖైరవప్రయోగం 


మహాభమ ఖైరవమంత్రం - విజయభైరవమంత్రం 
సిద్ధ భైరవమంత్రం 

రుద్రబలి విధానం - క్షేత్రపాల ఖభైరవమంత్రం 
వేదమంత్రం- బడబానల భబైరవమంత్రం 

దిక్పాల విధానం 

వ్యాధి ప్రయోగ మంత్రం 

మృత్యు ప్రయాగం- శరభకవచం 

కామరాజ మంత్రము- రక్తచాముండీ మంత్రము 
మోహినీదేవి మంత్రము 

ద్రావిణీ మంత్రం 

శబ్బాకర్షిణి మంత్రం 

భాషాదేవి మంత్రం- లక్షీమంత్రం 


మాయామంత్రం 
పులిందినీ మంత్రం 
శాస్తా మంత్రము 


సంక్షోభాణీ మంత్రం 

ధూమావతీ మంత్రం 

ధూమావతీ మాలామంత్రం- చిత్రవిద్యా మంత్రము 
సప్తమాతృకా మంత్రము 

మాహేశ్వరీ 

కౌమారీ మంత్రం 

వైష్ణవీ మంత్రం- వారాహీ మంత్రము 
నరసింహీ మంత్రము 

ఇంద్రాణీ మంత్రము- చాముండీ మంత్రము 
శరభ భుజంగ ప్రయాత స్తోత్రము 
శరభహృదయం 

శరభాష్టోత్తర శతనామస్తోత్రం 

శరభ సహస్ర నామస్తోత్రం 

నిగ్రహదారుణ సప్తకమ్‌ 


ఆరాశ భైరవత్‌ంత్రం 


* ఆకాశ భైరవతంత్రం 81 అధ్యాయాలలో 2400 శ్లోకము 
లతో యున్నది. హిరణ్యకశిపు సంహారానంతరం నరసింహస్వామి 
క్రోధాగ్ని తేజః సమన్వితుదై అహంకారంతో విశ్వమును క్షోభింప చేయగా, 
ప్రాణికోటి ప్రార్థన నాలకించిన శివుడు తన తృతీయ నేత్రమునుంచి 
వీరభద్రా పరనామధేయుడైన శరభేశ్వరుడు, ఆకాశభైరవ నామముతో 
ఉద్భవించాడు. శివాజ్ఞతో నరసింహునికి కర్తవ్యబోధన చేశాడు. నర 
సింహునే భయపెట్టిన ఈ శరభేశ్వరుడు సాధకులకు అభీష్టసిద్ధి 
కలిగించుతూ కొందరికి ఉపాస్యదైవమైనాడు. ఈకధ శివ పురాణము, 
లింగపురాణము నందున్నది. 

ప్రస్తుత ఆకాశభైరవ తంత్రము -నేపాల్‌లోని దర్బార్‌ పుస్తకాలయ 
ములో నెం.81246(గ) సంఖ్యతో నున్నది. కొంత భాగము బరోడా 
గంధాలయమునందు, కొంతభాగము కాశీలోని సంస్కృత విశ్వవిద్యాల 
యము గంధాలయము నందు నెం 268378 అసంపూర్ణముగా నున్నవి. 

పూర్తి భాగము పశ్చిమకాశి అనిపిలువబడే “హరిపుర్‌హజారా” 
నగరమునందుండెడి శ్రీపండితలాల్‌ చంద్రజీ ధమ్మోగారు, సేకరించి 
నది. శ్రీనానక్‌ చంద్రశర్మధమ్మోగారు వెలుగులోనికి తీసుకువచ్చారు. 
1981లో శ్రీమోతీలాల్‌ బనారసీ దాస్‌ వారు ప్రప్రధమంగా మూల 
సంస్కృత భాషలో ప్రచురించారు. దీనిని ఆధారం చేసుకొని ఈ ఆకాశ 
భైరవతంత్రం రచించబడినది. ముఖ్యముగా మంత్రభాగమే అనువాదము 
చేయబడినది. యంత్రభాగము విడిగా వెలువరించబడుతుంది. సాధకు 
లకు బుషి-చందో -న్యాస -ధ్యానశ్లోకాదులతో విపులముగా వివరించ 
బడినది. 


మంత్ర-తంత్ర సాధనలో సాధకులు ముఖ్యముగా గమనించ 
వలసినవి కొన్నియున్నవి. వీటిని పాటించినవారికే మంత్రసిద్ధి కలుగు 
తుంది. యమ-నియమములు పాటించాలి. యజ్ఞోపవీతము గలవారు 
తప్పక గాయత్రీమంత్ర జపసాధకులై యుండాలి. ఇతర వర్ణములవారు 
పంచాక్షరీ మంత్రము కనీసము అక్షరలక్షలు జపం చేసియుండాలి. 

తల్లిదండ్రుల యందు- గురువుయందు - అచంచల భక్తి విశ్వాస 
ములు, భగవద్భక్తి, శ్రద్ధ-కృషి-సత్‌సాంగత్యము కలిగి యుండాలి. వీరికే 
మంత్రములు సిద్ధించును. యోగ్యులైన గురువులను అన్వేషించి వారి 
కృపతో ఇందు చెప్పిన విధానములో శ్రీ దక్షిణామూర్తిని గురువుగా 
భావించి దీక్షగ్రహించవచ్చు. 

ఇతరులకు హాని కలిగించు ఆలోచనే క్షుద్రము. విద్యలలో క్షుద్రము 
లేదు. అన్యాయమునకు బలిఅయినవాడు శివపంచాక్షరి మంత్రముతోనే 
మారణము చేయువిధానము మంత్రశాస్త్రము నందు కలదు. మరి ఇన్ని 
వేల మంత్రములు ఎందుకు చెప్పబడినవి? ఒక్క మంత్రము చాలదా? 
అని అన్నచో-చాలదు. ఎందుకనగా “లోకోభిన్నరుచిః అను రీత్యా వారి 
వారి ఇష్టముననుసరించి కొన్ని రూపములు, పదార్థములు, కొందరు 
దేవతలు ఇష్టమగుదురు. వారికొరకే ఈ విసృత మంత్రశాస్త్ర మేర్చడినది. 
అన్ని శక్తులూ ఆపరమాత్ముని అంశములే. 


“ఏకంసత్‌ విప్రాః బహుధా వదంతి” 
26. 7.2006 
కాకినాడ-2 మేడవరపు సంపత్‌కుమార్‌ 


కక. 


మా వద్ద లభ్యమయ్యే మంత్రశాస్త్రములు పుస్తకములు 


శ్రిదశమహావిద్యలు 395-00 
శ్రీ భైరవ తంత్రము 390-00 
శ్రీగురు ఆరాధన 150-00 
అనుభవ మంత్రయంత్రతంత్రశిరోమణి 75-00 
అనుభవ మంత్రయం(త్ర చింతామణి 36-00 
అనుభవ మంత్రయంత్ర శాస్త్రం 15-00 
బీజాక్షరములు- మంత్రశక్తి 10-00 
777 మంత్రాలు, యంత్రాలు, శక్తులు, తంత్రాలు, సిద్ద మం(త్రాలు 116-00 
వామాచారం & కాళీ కర్ఫూరతం త్రం 30-00 
యక్షిణీతంత్ర రహస్యం& ఉడ్డీశతం త్రం 30-00 
తంత్రవాహిని & తంత్రమంజరి 36-00 
శ్రీలక్ష్మీతంత్రంజకాక చండీశ్వరతం త్రం 30-00 
కామరత్న తంత్రంజహేవజ్ర తంత్రము 35-00 
అలబ్ద తంత్ర గ్రంథము 35-00 
మేరుతంత్ర సంగ్రహము 35-00 
తంత్రశాస్త్ర గ్రంథావళి (8 తంత్రాలు) 80-00 
కౌలాచారం, నీల సరస్వతీ తంత్రం, కామాఖ్యా తంత్రం 35-00 
మంత్ర మహాజలధి 100-00 
గుప్త మంత్ర యంత తంత్ర రహస్యములు 240-00 
అత్యద్భుత మాయాజాల నుర్మశాస్త్రం 130-00 
సిద్దనాగార్జున తంత్రం 90-00 
మహామంత్ర రహస్యములు 100-00 
మళయాళ మంత్ర రహస్యాలు 50-00 
మళయాళభగవతి మంత్ర రహస్యములు 

సర్వయంత్ర భారతి 

సౌందర్యలహరి బైండ్‌ 

నవ(గహచింతామణి 

జగద్దురు దత్నాతేయ తంత్రం 


రగాబ్తపూడె మరాస్వాము సన్‌ 


కోటగుమ్మం, రాజమండ్రి-533 101 (ఎ.పి) జూ 246 52 53 


ఓం గణేశాయ నమః 


ఆకాశ భైరవ తంత్రం 


శో గురుంగణపతిం దేనీం భైరనం శరభేశ్వరం 
నమస్కృత్య ప్రవక్షామి మంత్రశాస్తం విభూతయే॥ 
ధర్మార్థ కామమోక్షములను ఇచ్చు తంత్రమును శివుడు పార్వతి 

కోరికపై ఉపదేశించెను. ఈ ఆకాశభైరవతం[(త్రము మహాశాస్తము. 

శీఘ్రసిద్ధిని కలిగించునని గ్రంధాది యందు చెప్పబడినది. 

-పీరధ్యానం- 

శ్లో ముక్తా నిద్రును రత్నకాంతి రుచిరం హైనుం విచిత్రం సరం 
నానాదివ్య సుగంధి గంధ నినహం నానా ప్రసూనార్చితం। 
పంచాళల్లిపి శోభితం పరసుధా ధారాభిరాసే చయన్‌ 
పంచానందనుయం ప్రసన్నసుఖదం భద్రాయ పీఠం నమః॥ 
ముందుగా గురు నమస్మారముచేసి, ఏకాంత మందు పీఠ 

స్థాపన చేసి దేవ-ద్విజుల ఆశీర్వాదము పొంది భూతశుద్ధి అంగన్యా 


ఆకాశ భైరవ తంత్రం 8 


సాదులు ఆచరించి విఘ్ననివారణకు మనోరధసిద్ధికి మహాగణపతిని 
అర్చించాలి. 


నవకోణాత్మకమైన ఆసన పీఠమందు గణపతిని యంత్రమును, 
బిందు-(త్రికోణ -షట్కోణ -అష్టదళ-చతుర(స్రాదిగా నున్నది 
స్థాపించాలి. ఆసనపీఠమందున్న నవకర్ణికలలో తీవ్రా-జ్వాలిని 
-నందా-భోగదా - కామరూపిణీ- ఉగ్రా- తేజోవతి- సత్యా- విఘ్న 
వినాశినీ -శక్తులను పూజించాలి. 


బిందువునందు గణపతిని -త్రికోణముయొక్క బాహ్యదిశలందు 
శ్రీలక్ష్మిని, తూర్పున లక్ష్మీనారాయణుని -దక్షిణమున శివపార్వతులను 
-పడమరన రతీమన్మధులను-ఉత్తరమున మహీసహిత మహీపతు 
లను పూజించాలి, 


షట్కోణమునం తూర్పు -దక్షిణక్రమముగా బుధ్యామోద - 
సమృద్ధి-ప్రమోదకాంతి -సుముఖ-మదనావతి -దుర్ముఖమద ద్రవ 
-అవిఘ్బ ద్రావిణీలను పూజించి దక్షిణదిశలో ప్రక్కగా వసుధారా 
శంఖనిధిని-ఏడమ ప్రక్క వసుమతీ పద్మనిధిని భావించి పూజించాలి. 
అనంతరం అగ్వాది నాలుగు కోణములందు ధర్మాదులను అష్ట 
దళమునందు పూర్వాదిక్రమముగా బ్రాహ్మీ-మాహీశ్వరి - కౌమారి 
-వైష్టవీ- వారాహీ -ఇంద్రాణి -సిద్ధచాముండాది అష్టమాతృకలను 
అర్చించాలి. అనంతరం ఇంద్రాదిలోకపాలకుల నర్చించాలి. 
అనంతరం యధాశక్తి ఉపచారపూజ చేసి ధ్యాన జపములు చేయాలి. 


9 ఆకాశ బైరవ తంత్రం 


లోక[శ్రేయస్సు కొరకు శివుడు, భైరముని యొక్క రూపమును 
1.ఆకాశభైరవ, 2.ఆశుగరుడ, 8. శరభేశ్వర అను మూడు 
విధములుగా విభజించి వివరించాడు. ఇందు మరల శరభేశ్వర 
రూపము 1-శరభ, 2-సాళువ, 3-పక్షిరాజ రూపములుగా మూడు 
విధములు వీటికి బుషి- ఛందాదులు ప్రత్యేకముగా గలవు. 

ధ్యాన శ్లోకం 

నానాహేతి సహస్రవాహసహితం నానాస్టి మాలాధరం 

నానావర్ల సహస్ర పాదకమలం నానావిధాలంకృతం। 

నానానాగ విభూషణం పృథుతరగ్రీనంసహ(స్రాననం 

నానారాతిహరం కరాళనదనం నౌన్యూ నసానం శినమ్‌॥ 

అని ధ్యానించి షోడశాక్షర మంత్రం గురుముఖంగా ఉపదేశం 
పొంది 1 లక్ష జపించాలి. పూజానంతరం రుద్రసూక్తం పఠించాలి. 


ఈ మంత్రమునందు ఆకాశభైరవ శ్రీశరభుని ఆవాహనచేసి 
ఇష్టకామ్యార్థ సిద్ధికి అర్చించాలి. భూత -ప్రేత-పిశాచాది బాధలను 
శతృపీడను నివారిస్తుంది. 


ఆకాశ భైరవ తంత్రం 10 


చింతామణి మంత్రం 


క్ష్వామ్‌-(క్షమరయోం) ఇది తంత్ర శాస్తమునందు చెప్పబడిన 
మహామంత్రములలో ఒకటి.ఇది సప్తకూటమంటడత్రం ఇందలి 
రేఫకారము బుగ్వేదము నందలి జాతవేదసే అనుబుక్‌నుండి అగ్ని 
బీజము [గగ్రహింపబడినది. వశీకరణమునకు 4వేలు. భర వశీ 
కరణమునకు 10వేలు- దేవతావశమునకు 64వేలు, బుషివశము 
నకు 77వేలు, విష్ణువుకు 90వేలు, (బ్రహ్మకు లక్ష్మ శివునకు 4లక్షలు 
జపించి పురశ్చరణ చేయాలి. 

చతుష్మూటమైన కామరాజమంత్రం - క్లీం 

చతుష్మూటమైన మహామాయా మంత్రం-హ్రీం 

వీటిని స్వతంత్రరూపముగా జపించి ఇష్టసిద్ధి పొందవచ్చు. 
ర్‌ వేలు జపించిన ఫలితముకనబడును. రోగశాంతికి 20 వేల 
ధనసిద్ధికి 25 వేలు-ఆకర్షణకు 64 వేలు ఉద్యోగ ప్రాప్తికి 97 వేలు 
జపించాలి. దేవి అనుగ్రహంకొరకు 4 లక్షలు, విశేషసిద్ధికి ర్‌లక్షలు 
జపించాలి. 

“సాం” అనునది ద్రావణబీజము, ఎంతటికఠిన హృదయులనైన 
కరిగింపచేయును. వ్యాధినివారణకు సూర్యభగవానునియొక్క 
చతుష్మూట మంత్రము హం” జపించాలి. దీనిని 2 లక్షలు జపించిన 
అన్ని చర్మరోగములు నశించును. శి లక్షలు జపించిన దుఃసాధ్యమైన 
రోగములు నివారణమగును. 


11 ఆకాశ బైరవ తంత్రం 


ఆకాశభైరవ చిత్రమాలా మంత్రం 


ఈ ఓం నమోభగవతే ఆకాశభైరవ అఖిలలోక ప్రియాయ 
ప్రణత జనపరితాప విమోచనాయ, సకలభూత బాధానివారణాయ, 
సర్వభీష్ట ప్రదాయ నిత్యాయ సచ్చిదానంద విగ్రహాయ సహస్రబాహవే 
సహస్ర ముఖాయ సహస్రత్రిలోచనాయ, సహస్రచరణాయ కరాళాయ 
అఖిలరిపు సంహారకారణాయ అనేక కోటి బ్రహ్మకపాల మాలాలం 
కృతాయ నరరుధిర మాంసభక్షణాయ మహాబల పరాక్రమాయ మహ 
దంతరాయ విషమోచనాయ పరమంత్ర యంత్ర తంత్ర విద్యా విచ్చేద 
నాయ ప్రసన్నవదనాంబు జాయ ఏహ్యేహి ఆగచ్చాగచ్చ మమా 
భీష్టమాకర్షయా కర్షయ, ఆవేశయావేశయ మోహయ మోహయ 
(భామయ(భామయ ద్రావయం_ తాపయ౭_ సాధయం_ బంధయం౭_ 
భాషయల_ క్షోభయం_ భూతగ్రేతపిశాచాదీన్‌ మర్మయ౭_ మర్ద్ణయ౭_ 
పాటయ౭ మోచయల. గుంవయల_కంపయ తాడయం9. 
తోటయం_ భేదయం_ ఛేదయం. చండవాతాతి వేగాయ సంతత 
గంభీర విజృంభణాయ సంకర్ష్వయ౭_ సంక్రామయ౭_ ప్రవేశయ౭_ 
సోభయ9౭_. స్తంభయ౭_ తోదయ9_. భేదయ9_ తర్ణయ౭_ గర్ద్ణయ౭_ 
భర్ణయ౭_ నాదయ9. రోదయ9. ఘాతయల9. వేతయ9. సకలరిపు 
జగన్‌ఛింధి9. ఖిందయల9_. అంధయ౭ రుంధయ9౭_ మర్ద్వయ౭_ 
బంధయ౭_ శ్రీంహ్రీంక్షీం కల్యాణ కారణాయ శృశానానంద మహా 
భోగప్రియాయ దేవదత్తం ఆనయ౭_దూనయ9_ కౌలయ9౭_ 


ఆకాశ భైరవ తంత్రం 12 


మోలయ9_. ప్రపన్నవత్సలాయ ప్రతివదన దహనామృత కిరణ 
నయనాయ,సహగ్రకోటి భేతాళ పరివృతాయ, మమరిపూనుచ్చా 
యోచ్చాటయ, సహస్రకోటి భేతాళ పరివృతాయ, మమరిపూను 
చాయోచ్చాటయ, తాపయ౭_. మోచయ9౭_ స్ఫోటయ9_ గృహ్హ౭_ 
అనంతవాసుకి తక్షక కర్కోటక పద్మమహాపద్మ శంఖ కులిక మహానాగ 
భూషణాయ, స్థావర జంగమానాం విషంనాశయం_ ప్రశయ౭_ 
భస్మీకురు£_. భక్తజన వల్లభాయ, స్వర్గస్థితి సంహారకారణాయ, 
కధయ౭_ శర్వశతూన్‌ ఉత్సాదయ9౭_ బాధయ౭_ దహ౭_ పచ9_ 
భక్షయం_ మారయ౭_ శ్రీంహ్రీంక్లీం క్షమరటైం అనవరత 
తాండవాయ ఆపదుద్ధారణాయ సాధుజనాన్‌ తోషయ9. భూషయం9_ 
పాలయ౭_ కామక్రోధ లోభమోహ మదమాత్సర్వం శమయం౭9_ 
దమయ౨౭_ క్షితిజలదహన మారుత గగనతరణి సోమాత్మశరీరాయ, 
శవదమోపరతి తితిక్షా సమాధాన శ్రద్ధాం దాపయ9౭_ ప్రాపయ౭_ 
విచ్చేదనం కురుల రక్షు_ క్షమరయైం శ్రీం బ్రహ్మణే స్వాహ। 
ఇతి ఒక్కసారి పఠించిన మాత్రమునే మనస్సు ప్రశాంతి 


పొందును. ఇష్టకార్యసిద్ధికి 100సార్లు జపించాలి. దీనితో హోమం 
కూడా చేయవచ్చు. 


ఇది మూడు సార్లు జపించి సాధ్యనామాక్షరములకు క్లీం 
సంపుటము చేసి ఎనిమిది వేలు జపించిన వశీకరణము సిద్ధించును. 
ఆంబీజముతో ఆకర్షణ సిద్ధించును. హ్రీంబీజముతో సంపుటం చేసి 


13 ఆకాశ భైరవ తంత్రం 


సాధ్యం విమోహ యవిమోహయ స్వాహా అని జపించినచో 
దేవతానుగ్రహం కలిగి మోహనం సిద్ధించును. 

స్తంభన కర్మలందు లంబీజము, విద్వేషకర్మలందు హం బీజము 
సంపుటం చేసి స్వాహంతంగా జపం చేసి పురశ్చరణ చేయాలి. 


మోక్ష సారస్వత మంత్రం 


ధ్యాన శ్లోకం 
స్పటికాభం మహాదేవం ప్రసన్నవదనాంబుజం 
అమృతాంశు కలాచూడనుగ్ని సూర్యేందు లోచనః 
న్యాఘ్రచర్మాంబరం శాంతం వ్యాళయజ్లో పవీతినం 
వైఢధూర్యహ రశోభాఢ్యం మందస్మిత మనోహరం 
ముకానిద్రును రత్నాను సాంగదంసు విభూషితం 
స్వర్లనూపుర పాదాబ్దం శ్వేతకుండల నుండితం। 
సీణాం వ్యాఖ్యాన ము ద్రాంచ పుస్తకం స్పటిక స్రజం 
భస్మభ(స్రం గదాపద్మం సుధాకుంభం కరాంబు జైః। 
బిభాణ మనులం బ్రహ్మ జ్ఞానముద్రా స్వరూపిణం 
చంద్రనుండల మధ్యస్థం సచ్చిదానంద మన్యయం। 
అని ధ్యానం చేసి ఆకాశభైరవ మంత్రమునకు వంబీజం 
సంపుటం చేసి, స్వాహా చివరచేర్చి జపించాలి. ఈ మంత్రజపం 
వల్ల గొప్ప విద్యాయోగం కలుగును. మోక్షసిద్ధికి ఓం సంపుటం 
చేయాలి. 


ఆకాశ భైరవ తంత్రం 14 


ఆశు గరుడ మంత్రం 


దీనినే ఆశుతార్‌క్ష్య మంత్రం అంటారు. ఈమంత్ర జపంవలన 
సకల విషయములు హరించును. విషమువలన జనించిన వ్యాధులు 
ఉపద్రవములు తొలుగును. 
ఆశుగరుడ మంత్రస్య శంకర బుషిః 
జగతీ ఛందః 
ఆశుతార్‌క్ష్య ఆఖ్యగరుడో, భైరనో దేనతా 
గంబీజం-ఆహుతిఃశక్తిః 
అభీష్ట సిద్ద్యర్దే వినియోగః 
గం శ్రీం బీజములతో అంగన్యాస కరన్యాసములు చేయాలి. 
ధ్యాన శోకం 
శ్లో॥ ఆజానోస్తప్తహేను ప్రభనుములమయ ప్రఖ్యనూనాభి తస్మా- 
దాకర్ణం కుంకునూభం భనురకులమిన శ్యామనూమూర్ష్య కేశం। 
బ్రహ్మండం న్యాస్తదేహం ద్విభుజనుభివరై ర్ఫూషణై ర్ఫూషితాంగం 
పింగాక్షం తీక్షదం ష్టం నరదమభయదం తార్‌క్ష్య ము(గ్రం నమామి॥ 
మంత్రం - శ్రీగం గరుడాయ గరుడాయ మహాగరుడాయ 
ండాయ త్రైలోక్యనాయ నాగశోణిత దిగ్ధాంగాయ ఓం పకి 


గ్ర 
Ly 


15 ఆకాశ బైరవ తంత్రం 


విష్ణువాహనాయ సర్వ సర్పాన్‌ సంహర సంహర-మర్దయ 
మరయ-మోదయంల_ లోటయ9_ త్రోటయంల_ భ్రమయ-ముంచ౭_ 
ఆకర్షల౭ి_ అవేశయలి_ సిద్ధయల_ శీఘ్రయ౭_ సమస్తభూత ఖేతాళాన్‌ 
నాశయ-సర్వగ్రహన్‌ నాశయనాశయ- సర్వశతృన్‌నాశయ -సర్వ 
సర్వాన్‌ సంహరసంహర స్వాహా॥ 

6600 సార్లు ఈమంత్రం జపించిన సిద్ధించును. అనంతరం 
ప్రయోగములు చేయుటకు అర్హతలభించును. పురశ్చరణ చేయాలి. 
తిలలు -లాజలు-పాయసఘృుతములు చరుద్రవ్యములుగా, రావి 
-చండ్ర సమధలతో హోమం చేయాలి. 


సర్ప్వభయ నివారణ యంత్రం 


శ్లో॥ షట్కోణాంతరతో౭_ గ్నినాయులిపియుక్‌ నూయా చసస్తార్హకం 
కోణాష్వష్టసు సాధ్యనహ్ని లిసియుక్‌ తద్బాహ్య చింతానుణిం॥ 
సాశంశక్తి మధాంకుశం ప్రణనకం సంనేష్ట్య తారాయుతం 
కుర్యాత్సర్స భయాపహం జయకరం సర్వార్థ సిద్ది ప్రదం॥ 
తా- షట్‌కోణములు లిఖించాలి. మాయాబీజంతో ర-మం 
భీజములందు లిఖించాలి. అనంతరం అష్టకోణం లిఫించాలి. అందు 
రంబీజం లిఖించాలి బయట చింతామణి మంత్రం లిఖించాలి. 
పాశాంకుశ శక్తి బీజములు ప్రణవ సహితంగా వ్రాయాలి. ఇది 
సర్పభయమును పొగొట్టి జయకరమగును. 


ఆకాశ భైరవ తంత్రం 16 


ఆశు గరుడ కవచం 


శ్లో తార్‌క్షో మేపురతఃసాతు గరుడఃపాతు పృష్టతః 


సోమ: పాతుచమే వానుం వైనతేయస్తు దక్షిణం! 
శిఖాయాం గరుడఃపాతు నిటలం త్వహి సంధరః 
నాసికాగ్రం నిభుఃపాతు నయనే వినతాసుతః। 
తేజిష్టు శ్రోతీయోఃసాతు ముఖం సంతాప మోచన: 
ఒష్టయోః పాతునాగారిః పాతుతాలూ ప్రజాకరః। 
జిహ్వాంఖగేశ్వరః పాతు దంతాన్నాతు అరుణానుజః 
సీరుకశ్చిబుకం పాతు చాంసయోః కృతవిక్రమః 
మహారిహా గలంపాతు చాంసయోః కృతవి[క్రమః 
కరౌపాతుచ రకాక్షః కరాగ్రేతు మహాబలః! 
అంగుష్టాచ హరిఃపాతు తర్దన్యౌ హరివాహనః 
మధ్యమే సుముఖ: పాతు చానామకే త్రిలోచనః। 
కనిష్టికే మహోత్సాహః స్వాత్మాంగః పాతుదోఃస్తనం 
కరప్పష్టం కలాతీతో నభాన్యమృత సంఘరః। 
హృదయం పాతు సర్వజ్ఞః కక్షేపక్షివిరాట్‌ తథా 
ఉరఃస్థలం కలాధారః సాతుమే జఠరపరం। 
పరాత్సరః కటింపాతు పాతునాభిం హరి పియః 
గుహ్యంపాతు నునోవేగః జఘనం ఖగపద్మజః। 
జితేంద్రియోగుదం పాతు మేడ్రం సంతానవర్దనః 


ఆకాశ భైరవ తంత్రం 


ఊరూపశుపతిః పాతు జానునీ భక్తనత్సలః। 

జంఘే సాతు జానునీ భక్తవత్సల:। 

గుల్ఫౌ నీలశిరః పాతు పాదప్పష్టం మురారిధృన్‌। 
ధీరః పాదతలంపాతు చాంగుళీః పరనుంత్రకృత్‌ 
రోనుకూసానిమే సాతు మంత్రబంధ విమోచకః। 
స్వాహాకారః త్వచంపాతు రుధిరం వేదసారగః 
సాక్షికః పాతుమే మాంసం మేదాంసి సాతుయజ్ఞభుక్‌। 
సామగః పాతుమే చాస్థి శుక్రంతు హనివర్ణనః 
శోభన: పాతుమే మజ్జాం బుద్ధిం భక్తనరప్రదః। 
మూలాధారం ఖగంపాతు స్వాధిస్థాన మధాత్మనిత్‌ 
మణిపూరక మత్యుగ్రః కలధీ పాత్వనాహతం। 
విశుద్ది మపరఃపాతు చాజ్ఞానూఖండల ప్రియః 
ధృతతార్‌క్ష్యో నుహాభీమో బ్రహ్మరంధ్రం సపాతుమే। 
ఐంద్రం ఫణిభుజః పాతు నైరుతం సురవైరిజిత్‌। 
యామ్యం లఘుగతిః పాతునైరుతం సురనైరిజిత్‌। 
పశ్చిమంపాతు లోకౌశో ధౌతోరుః పాతుమారుతం 
గులికాశీతి కౌబేరం సాతుచైశాన్య మౌజసః। 

ఊర్హ్వం పాతు సదానంద గీతనృత్య ప్రయస్తధా 
గరుడః పాతు పాతాళం గరలాశీ తనుంతధా। 
ధనధాన్యాదికం పాతు తార్‌క్షో రాక్షసవైరిధృక్‌ 


ఆకాశ భైరవ తంత్రం 18 


భీషణ: కన్యకాః పాతు భార్యాముగ్నికర్మక్రతూత్త మః 
త్వరితః పాతుచాత్మానం ధర్మకర్మ క్రతూత్తమః 
పుత్రానాయుష్కరః పాతు నంశం రిపునిషూదనః। 
సంగ్రామే విజయఃసాతే నుమాగ్రం శత్సమర్దనః 
సిద్దిం పాతునుహాదేనో భగవాన్‌ భుజగాశనః। 
సతతం సాతుమాం శ్రేష్టం స్వస్తిదః సాధకాత్మవాన్‌ 
జాగ్రత్‌-స్వప్న సుషుస్తాచ కుంకుమారుణ వక్షసః 
సర్వసంపత్‌ ప్రదఃపాతు స్తుతిమంత్రస్య సిద్ధిషు। 
ఇదంతు తార్‌క్ష్య కవచం పురుషార్ద ప్రదంపరం 
స్వస్తిదం పుత్రదం సర్వరక్షాకర నునుత్తనుం। 
యుద్దే నహ్నిభయే చైన రాజచోర సమాగమే 
మహా భూతారిసంఘర్నే విజపేత్‌ కనచంశివే 
స్మరణా దేననశ్యంతి ప్రచండానల తూలనత్‌ 
ఈ కవచం పఠించుట వలన సకలారిష్టములు తొలగి 
ఇష్టసిద్ధి కలుగును. శుక్రవారము నుండి మూడురోజులు ఈ కవచం 
108 సార్లు పఠించిన విశేషఫలితము కలుగును. 


శరభేశ్వర మహామంత్రం 


అస్యశ్రీ శరభేశ్వర మహామంత్రస్య కాలాగ్ని రుద్రోరుషిః- 
జగతీ ఛందః భగవాన్‌ శరభేశ్వరో దేవతా ఖంబీజం-స్వాహా శక్తిః 
స్వేచ్చా ప్రయోగసిధ్యర్థే వినియోగః 


10 


3%, 


ఆకాశ బైరవ తంత్రం 


అంగన్యాస - కరన్యాసములు 
ఓంఖేంఖాం- 
ఖంఫట్‌- 
ప్రాణగ్రహాసి ప్రాణగ్రహసి హుంఫట్‌- 
సర్వశతృ సంహారణాయ - 
శరభ సాళువాయ- 
పక్షిరాజాయ హుంఫట్‌ స్వాహా- 

ధ్యాన శ్లోకం 

చంద్రా దిత్యాగ్నిదృష్టి కులిశవరనఖశ్చంచురత్యు గ్రజిహ్యం: 
కాళీదుర్గాచ పక్షౌ హృదయజఠరగా భైరనో బాడబాగ్నిః 
ఊరుస్తా వ్యాధి నృుత్యూ శరభవర ఖగళ్చండవాతాతి వేగః 
సంహర్తా సర్వశతృ న్విజయతు శరభః సాళువ: పక్షిరాజః॥ 
విమలనభ మహోద్యత్‌ కృత్తివాసో వసానం 
ద్రుహిణ సురమునీం(దైః సూయమానః గిరీశం! 
స్పటికమణి జసాస్రక్‌ పుస్తకోద్యత్‌ కరాబ్దం 
శరభ మహాముపాసే సాళువేశం ఖగేశమ్‌॥ 


మంత్రం- ఓం ఖేం ఖాం ఖం ఫట్‌ ప్రాణగ్రహాసి ప్రాణగ్రహా సి 


హుంఖఫట్‌ సర్వశతృ సంహరణాయ శరభసాళువాయ పక్షి 
రాజాయ హుంఫట్‌ స్వాహా॥ 


ఆకాశ భైరవ తంత్రం 20 


ఇది 42 అక్షరముల మంత్రం. 42 వేలు జపించాలి. 
పురశ్చరణచేసిన సిద్ధించును. స్వగృహము నందు దక్షిణదిశలో 
దూర్వ-తిప్పతీగ -తిలలు -లాజలు-పాయసంత్‌ సౌమ్యహామం 
చేయాలి. ఉత్తరాణా-చండ్ర-సైంధవం-సర్షపం నెయ్యిలతో కూర 
హోమం చేయాలి. సౌమ్యహోమమయితే యవలు-అప్పాలు- 
నెయ్యితో కూడా చేయవచ్చు. 

హోమం చేసిన అనంతరం మూడు సార్లు శరభాష్టకం 
జపించాలి. శరభాష్టకం పఠించుటవలన శరభుడు ప్రసన్నుడగును. 


దీనికి బుషి-ఛందో-దేవతలు, అంగన్యాసకరన్యాసములు 
పూర్వము వలెనే చేయవలెను. 
ధ్యానశ్తోకం 
జ్వలన కుటిల కేశం సూర్యచం ద్రాగ్ని నేత్రం 
నిశితతర నఖాగ్రోద్చూత హేమాపి దేహం। 
శరభనుధ మునీందైః సేవ్యమానం సితాంగం 
ప్రణతభయ వినాశం భావయేత్సక్షిరాజమ్‌॥ 
1. దేవాది దేవాయ జగన్మయాయ శివాయ నాలీక నిభాననాయ 
శర్వాయ భీష్మయ శరాధిపాయ నమోస్తుతుభ్యం శరభేశ్వరాయ। 
2. హరాయ భీమాయ హరిప్రియాయ భవాయ శాంతాయ సరాత్సరాయ 
మృడాయ రుద్రాయ విలోచనాయ నమోస్తుతుభ్యం శరభేశ్వరాయ। 


21 ఆకాశ భైరవ తంత్రం 


3. శీతాంశు చూడాయ దిగంబరాయ సృష్టిస్థితి ధ్వంసన కారణాయ 
జటాకలాపాయ జితేంద్రియాయ నమోస్తు తుభ్యం శరభేశ్వరాయ। 
4. కలంక కంఠాయ భనాంతకాయ కపాలశూలాత్మ కరాంబుజాయ 
భుజంగభూషాయ పురంతకాయ నమోస్తుతుభ్యం శరభేశ్వరాయ; 
5. శమాదిషట్కాయ యనూంతకాయ యమాదియోగాస్టక సిద్ధిదాయ 
ఉనూధినాధాయ పురాతనాయ నమోస్తుతుభ్యం శరభేశ్వరాయ। 
6. ఘృణాది పాశాష్టక నర్దితాయ ఖలీకృతా స్మత్సధి పూర్వగాయ 
గుణాదిహీనాయ గుణయాయ నమోస్తుతుభ్యం శరభేశ్వరాయ। 
7. కాలాయ చేదాన్ఫుత కందలాయ కల్యాణకౌతుహల కారణాయ 
గుణాదిహీనాయ గుణత్రయాయ నమోస్తు తుభ్యం శరభేశ్వరాయ; 
8. పంచాననాయా నిలభాస్కరాయ పంచాశదర్గాద్య సరాక్షరాయ 
సంచాక్ష రేశాయ జగద్దితాయ నమోస్తు తుభ్యం శరభేశ్వరాయ॥ 


న్లో॥ నీలకంఠాయ రుద్రాయ శివాయ శశిమౌలినే 
భవాయ భననాశాయ పక్షిరాజాయతే నమః। 
పరాత్పరాయ ఘోరాయ శంభవే పరమాత్మనే 
శర్వాయ నిర్మలాంగాయ సాళువాయ నమోనమః 
గంగాధరాయ సాంబాయ సరనూనంద తేజసే 
సర్వేశ్వరాయ శాంతాయ శరభాయ నమోనమః। 


ఆకాశ భైరవ తంత్రం 22 


వరదాయ వరాంగాయ వామదేవాయ శూలినే 
గిరిశాయ గిరీశాయ గిరిజాపతయే నమః। 

శ్లో; కనక జఠర కోద్యద్రక్త సానోన్మదేన 
ప్రధిత నిఖిలపీడా నారసింహేన జాతా! 
శరభ హరశివేశ త్రాహినః సర్వపాపా 
దనిశమిహ కృపాబ్దే సాళువేశ ప్రభోత్వమ్‌॥ 
సర్వేశ సర్వాధిక శాంతమూర్తే కృతాపరాధానను రానధాన్యాన్‌ 
వినీయ విశ్వవిధాయినీతే నమోస్తుతుభ్యం శరభేశ్వరాయ। 
దంషష్టాన భోగ్రశరభః సపక్షో బాహోస్మద్రి పుహాశంభుః। 
కోటీర గంగేందుధరో నృసింహక్షో భాపహోస్మద్రి పుహాస్తుశంభుః 
హుంకారీ శరభేశ్వరోష్టచరణః పక్షీ చతుర్పాహుకః 
సాదాకృష్ణ నృసింహ నిగ్రహధరః కాలాగ్ని కోటి ద్యుతిః 
నిశ్వక్షో భహరః సహేతి రనిశం బ్రహ్మేంద్ర ముఖెస్తుతే 
గంగాచంద్రధరో పురత్రయహరో సద్యోరిపుఘ్నోస్తునః॥ 
నృుగాంగలాంగూల సచంచుపక్షో దంఫ్టాన నాం ఘ్రిశ్చభుజా సహస్రః 
త్రినేత్ర గంగేందుధరః ప్రభాఢ్యః పాయాదపాయాచ్చరభేశ్వరోనః। 
నృసింహమత్యుగ్ర మతీవతేజః ప్రకాశితం దాననభంగదక్షం 
ప్రశాంతిమంతం నిదధాతియోనూం సోస్మానపాయచ్చరభేశ్వరోనం; 
యోభూత్సహ స్రాంశు శత ప్రకాశః సపక్షిసింహాకృతి రష్టపాదః 
నృసింహ సంక్షోభ శమాత్తరూపః పాయద పాయాచ్చరభేశ్వరోన: 
త్యాంమన్యుముంతం ప్రవదంతివేదా: త్వాం శాంతిమంతం మునయో గృణంతి 
దుష్టేన్ససింహ జగదీశ్వరేతే సర్వాపరాధం శరభ! క్షమస్వ॥ 


23 ఆకాశ భైరవ తంత్రం 


శరభేశ్వర మాలామంత్రం 


ఈ మాలామంత్ర స్మరణమాత్రము చేతనే ఇష్టసిద్ధికలుగును. 


ఈ ఓం నమః పక్షిరాజాయ నిశికులిశ వరదంష్టా నఖాయ 
అనేక కోటి బ్రహ్మాకపాల మాలాలంకృతాయ, సకలకుల మహానాగ 
భూషణాయ సర్మభూత నివారణాయ నృసింహ గర్వనిర్వాపణ 
కారణాయ, సకలరిపు రంభాటవీ విమోటన మహానిలాయ, శరభ 
సాళువాయ హ్రాం-హ్రీం-హాం ప్రవేశయ౭_రోగగ్రహం బంధయ 
౨_ -బాలగ్రహం బంధయం9_ ఆవేశయం_ -భాషయం_ - మోహయ 
కంపయ9£_ -బంధయ -భూతగ్రహం బంధయ రోగగ్రహం బంధయ 
యక్షగహం బంధయ పాతాళగ్రహం బంధయ- చాతుర్ధగ్రహం 
బంధయ, భీమగ్రహంబంధయ, చాతుర్ధ గ్రహం బంధయ, ఉన్మత్త 
గ్రహంబంధయ, రాక్షసగ్రహం బంధయ, జ్వాలాగ్రహం బంధయ 
జ్వాలాముఖ గ్రహంబంధయ, తమోహార [గ్రహాం బంధయ, భూచర 
(గహంబంధయ, ఖేచరగ్రహం బంధయ, భేతాళగ్రహం బంధయ 
విక్రమగ్రహం బంధయ, వ్యుత్ముమ గ్రహం బంధయ ప్రేతగ్రహం 
బంధయ పిశాచగ్రహం బంధయ, (ప్రేతగ్రహం బంధయ పిశాచ 
[గ్రహం బంధయ, ఆవేశగ్రహం బంధయ, అనావేశ గ్రహం బంధయ 
సర్వగ్రహాన్‌ మరయ సర్వగ్రహాన్‌ తోటయ త్రోటయ (ప్రెం త్రెం 
(హైం మారయ శీఘ్రం మారయముంచముంచ దహదహ పచపచ 
నాశయ నాశయ సర్వదుష్టాన్నాశయ నాశయ హుంఫట్‌ స్వాహా॥ 


ఆకాశ భైరవ తంత్రం 24 


విషవృక్త ప్రయోగం 


రాత్రియందు విషవృక్ష కాష్టముతో విషవృక్ష పత్రముపై 
సాధ్యనామయుక్త మంత్రమువ్రాసి, యంత్రము నందు సాధ్యవ్యక్తి 
ప్రాణప్రతిష్టచేసి 1008 జపించి శృశానములో దక్షిణదిశలో బలి 
పూర్వకముగా పాతిపెట్టి వలయును. అనంతరం స్నానంచేసి మరల 
1008 సార్లు జపించినచో శతృమారణమగును. 


సూర్యగ్రహణము నకు పదిరోజులముందు శతృప్రతిమ చేసి 
ప్రాణప్రతిమచేసి దానిని సూర్యమండల మధ్యస్థము గానున్నట్లు 
భావనచేసి శరభేశ్వర మంత్రమును 1008 సార్లు రోజూ జపించాలి. 
అనంతరం (గ్రహణం రోజున శతృవు నల్లని వర్ణముతో అధో 
ముఖముగా నున్నట్లు భావించి 1008సార్లు జపించాలి. జపాంత 
మందు సూర్యునకు ౩3సార్లు అర్ధ్య ప్రదానం చేయాలి. శతృమారణ 
మగును. 

మారణకర్మ ఈ క్రింది పేర్కొన్నవారిపై ప్రయోగించరాదు. 
గురువు- గురుపుత్రుడు -పూజనీయులు -దీక్షలోనున్నవారు - సత్య 
నిష్ణులు- సన్యాసి-యోగి -వీరిపై ఫలించదు ఎదురుతిరిగి ప్రయోక్తను 
బాధించును. 

ఈ క్రింది ద్రవ్యములతో హోమముచేసినచో వివిధ ఫలిత 
ములు కలుగును. ముందుగా పంచాక్షరి ర5లక్షలు జపించి ఇతర 
తంత్ర విధానములు చేయుట మంచిది. 


పారదం-టకణం 
అజమోద-సైంధవ 


ఆకాశ భైరవ తంత్రం 


ఇష్టసిద్ధి - జ్వరరోగశాంతి 


థి 


శతృనాశనమగును. 
వాదజయం 
కోర్టులో జయము కల్లును. 


ఆకాశ భైరవ తంత్రం 26 


ఇది రక్షాకరమైన అభిషేకవిధి. భూమియందు చతురస్రముగా 
స్థలము శుభ్రము చేసి, గోమయముతో అలికి బియ్యముతో నవ 
కోష్టమేర్పరచి పుష్పములతో అలంకరించాలి. దాని మధ్యలో వృత్తా 
కారము లిఖించి దానిమధ్యలో చతురస్రమేర్చరచి తొమ్మిది కలశము 
లుంచాలి. వాటిపైకొత్త గుడ్డలు ఉంచి దారంతోకట్టాలి. వాటికి 
ధూప దిపాదులతో పంచోపచారపూజ చేయాలి. అనంతరం ఘటము 
లను జలముతో నింపాలి. 


అనంతరం మనకు కావలసిన కొర్కెలకు అనుగుణంగా 
సంబంధిత రత్నమును అందుంచాలి. కలశములందు మామిడి 
అకులు దూర్వా ఉంచాలి. దానిపై కొబ్బరికాయనుంచాలి. అనంతరం 
శరభేశ్వరుని ఆవాహనచేసి 1008 సార్లుమూలమంత్రం జపించాలి. 


పిమ్మట శిష్యుడు తూర్పుముఖముగాను, ఆచార్చుడు ఉత్తరాభి 
ముఖముగాను కూర్చుండి కలశజలముతో గురువు శిష్యుని అభి 
'షేకించాలి. ఈవిధముగా మూడు రోజులు ఆచరించినచో క్షుద్ర 
రోగములు నివారణయగును. ఇష్టసిద్ధి కలుగును. ర్‌సార్లు అభిషేక 
కర్మ చేసిన వాత రోగము హరించును. సర్వరోగములు నివారణ 
కావలెనన్న ఒకనెల ఈ అభిషేకకర్మ ఆచరించవలయును. అసాధ్య 
రోగములు కూడా దీనవలన నివారణమగును. దీనితోబాటు 
రుద్రాభిషేకము కూడా చేసినచో మరీమంచిది. 


14 


27 ఆకాశ బైరవ తంత్రం 


సంతానం కలగని స్ర్తీకి, బుతుస్నానము అయి శుద్ధి అయిన 
రోజున మొదలుగా 10 రోజులు అభిషేక కర్మ నిర్వర్తించి భూర్ణ 
పత్రము పై మంత్రము లిఖించి జపము గావించి ధరించాలి. 
అవశ్యము సంతానవతి అగును. కాకవంధ్యకు 12 రోజలు, మృత 
వత్సకు 16 రోజులు అభిషేకవిధి ఆచరించాలి. 

కార్తీక-జ్యేష్ట-భాద్రపద-చైత్ర. ఫాల్గుణ -మార్గశిర మాసములు 
రక్షాభిషేక విధి ప్రారంభించుటకు మంచి అనుకూలమైనవి. 


బలికర్మ ప్రయోగం 


ఇతరులు చేసిన అభిచార కర్మలవలన, చెడుగ్రహముల 
వలనగాని, తొక్కుడు వలన వచ్చినవిగాని చీకటిలో ఆవహించినవి 
గాని ఈ బలికర్మ విధానము వలన ఆయాపీడలు తొలగిపోవును. 


ఒక కొత్త కుండను తెచ్చి దానిని నీటితో నింపి అందు పత్తి 
వేరు-సైంధవలవణం -నిమ్మ ఆకులు వేసి దానికి దేవభావముతో 
మూడు సార్లు నమస్కరించి, పూజించి వేడిచేసి ఇంటి మూడు 
పడమర దిశగా తీసుకువెళ్ళి సాయం సంధ్యవేళ నలుగురూ నడిచి 
నాలుగుకూడలి వద్ద ఒకపక్కగా నుంచాలి. ఈ విధంగా మూడు 
రోజులు చేసిన సకల అరిష్టములు తొలుగును. 


ఆకాశ భైరవ తంత్రం 28 


శృశాన రుద్రవిధి 


ఈ క్రింది చెప్పిన శృశాన రుద్రమంత్రమును శృశానమందు 
మూడు సార్లు జపించి స్నానం చేయకుండానే వెళ్ళిపోవాలి. 
కపాలబలి సమర్పించాలి. లేదా కొబ్బరికాయ కొట్టి మంత్రం 
చదవాలి. 


మంత్రం-ఓం నమో భగవతే శృశానరుద్రాయ నరరుధిర 
మాంస భక్షణాయ కపాలమాలాధరాయ (ప్రేతవాహనాయ ఖడ్గకపాల 
హస్తాయ సర్వభూతాధిపతయే కాం-దాం-హాం ఏహ్యేహి ఆగచ్చా 
గచ్చ సమస్త భూతరోగాన్‌ నాశయ నాశయ సర్వరిపూన్‌ నాశయ 
నాశయక్షేందేం హ్లేం శ్రీం ఇరం భుక్ష్వ భుక్ష్వ క్లూం బ్లూం హ్లూం 
సర్వసౌభాగ్యం దేహిదేహి స్వాహా॥ 


కింతే కృణ్వం కేకవేషు - అనేబుక్‌ మంత్రమును 1100 
సార్లు జపించిన తలచిన వ్యక్తి నుంచి ధనలబ్ధి కలుగును. 


అరణ్యమునందు ఆపత్మాలములో నివసించ వలసి వచ్చి 
నపుడు 'అయమస్మాన్‌ వనస్పతి అనుబుక్‌ మంత్రము పఠించిన 
దుష్టజంతు భయము కలుగదు. 

విష్ణుం యోనిం కల్పయతు-అనుబుక్‌ తో 1000 సార్లు నెయ్యి 
అభిమంత్రించి వంధ్యాస్త్రీకి సేవింప చేసిన శీఘ్రమే సంతానము 
కలుగును. ఈ ప్రక్రియ 30 రోజులు చేయవలయును. 


29 ఆకాశ భైరవ తంత్రం 


తైత్తరీయ సంహితలోని ఈ క్రింది మంత్రముచే రక్షాబంధనం 
తయారుచేసి ధరించిన ఆత్మరక్షణ కలుగును. 
బృహత్సామ క్షత్ర భృద్‌ వృద్ధ వృష్టియం 
త్రిష్టు భౌజా శుభిత ముగ్రవీరం। 
ఇంద్ర స్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్ష॥ 
తై.సం-4-4-12 


మాయా మంత్రం 


అస్యశ్రీ మాయా మంత్రస్య పరబ్రహ్మ బుషిః 

త్రిష్టుప్‌ భందః పరాశక్తి ర్లేవతా 

మాయా ప్రయోగసిధ్యర్థే జపేవినియోగః 

హ్రీం బీజముతో అంగన్యాస-కరన్యాసములు 
ధ్యాన శ్లోకం 

తాపిచ్చ నీలాం శరచాప హస్తాం 

సర్వాధికారాం శ్యానుర ధాధి రూడాం! 

నమామి రుద్రావసనేన లోకాన్‌ 

సర్వాన్‌ సలోకానుపి మోహయంతీమ్‌॥ 

మనువు 


ఓం హ్రీం భూః హ్రీంభువః హ్రీంస్వః హ్రీంశివాంమ్రు యుగే 


మాడే 
సైజు] 


వినివిష్టచిత్తం సర్వేషాం దుష్టయో హృదయస్య బాలం! రిపూణాం 


ఆకాశ భైరవ తంత్రం 30 


నిద్రాం వివశం కరోతి మహామాయే మాం పరిరక్ష నిత్యం హ్రీంస్వః 
హ్రీం భువః హ్రీం భూః హ్రీం ఓం స్వాహా॥ 


ఈ మహామాయా యంత్రమును నల్లనిపూలతో పంచోపచార 
పూజచేయాలి. అనంతరం దీనిని స్పృశించి 10 వేలు మంత్రజపం 
చేయాలి. దీనిని ధరించినచో ఇష్టసిద్ధి కలుగును. సాధ్యవ్యక్తిని చూచి 
మంత్రస్మరణ మాత్రముచేతనే తనకు అనుకూలుడగును. 


అకారాది -క్షకారాంత వర్ణములను “మాతృకి అందురు. 
వీటిలో ఒక్కొక్క అక్షరమునకు ప్రత్యేక అధిదేవత - ఆ అక్షరము 
ఇచ్చు ఫలితము చెప్పబడినది. మనకు కావలసిన కోరికను అను 
సరించి ఆ అక్షరమునున బీజాక్షరముగా భావించి ముందు ప్రణవము 
అక్షరమునకు అనుస్వారము, పిదప స్వాహా చేర్చి జపించినచో 


31 ఆకాశ బైరవ తంత్రం 


అభీష్టసిద్ధికలుగును. అకారాది-క్షకారాంత వర్ణములను అను 
స్వారయుతముగా జపమునకు ముందు ఒకసారి పఠించిన జపము 
శీఘ్రముగా సిద్ధించును. 
శో అకారం బ్రహ్మదైనత్యం శ్వేతం సర్వనశంకరం 
సర్వజ్ఞత్వం మనోజ్జత్వం కానురూపత్వమంబికే। 
ఆకారంతు పరాశక్తి శ్వేతమాకర్ష సిద్దిదం 
ఇచ్చాసిద్ధి జ్ఞానసిద్ది స్వాత్మ సిద్దిర్వరాననే। 
ఇకారం నిష్టు దైనత్యం శ్యామం రక్షాకరం భవతే 
రూసకాంతి ప్రదం శ్రేష్టం వరేణ్యం మోక్షసిద్ధిదం। 
నూయాదైనత మోకారం శ్యానుం మోహకరం పరం 
వీరాణాం వనితానాంచ వశీకారం వరాననే। 
ఉకారం కోలదైనత్యం శ్యామంలోక వశంకరం 
నృత కోత్తాపనం బీజం శ్యామంరక్షాకరం సరం 
ఊకారం పృధివి బీజం శ్యామం రక్షాకరం సరం 
భూతప్రేత పిశాచానాం నాశనం రిపునాశనం। 
బుకారం విధిదైనత్యం రక్తం సర్వవశంకరం 
జన్మమృత్యు జరావ్యాధి వర్ణితం శ్రీజయ ప్రదం। 
అశ్విభ్యాం జిబి రక్తం రోగ-లోక వశంకరం 
తీవ్రసిద్ధి భిషక్‌ సిద్ధిం మోక్ష-ధీ -సిద్దిదంభవత్‌। 


ఆకాశ భైరవ తంత్రం 32 


ఏ కారం వీరభద్రస్యాత్సీతం సర్వార్ధ సిద్దిదం 
నిగ్రహాను గహ కరంభీషణం జయవర్హనం। 

ఐకారం భారతీ విద్యాత్‌ స్పటికం జ్ఞానసిద్దిదం 
చతుష్టష్టి కళాసిద్ది దాయకం పరమం శివే। 
ఓఒకారం శినదైనత్యం జ్యోతిర్మయమను (గ్రహం 
నునోవేగ ప్రదంశ్రేష్టం శాంతం సర్వఫలప్రదం। 
జౌకారం శాంకరీ నిద్యాత్‌ స్పటికం సర్వసిద్దిదం 
సారస్వతం విశేషణ శత్సణాం కోపనాశనం। 
అలంకారం రుద్రబీజం స్యాద్రక్తం దేననశంకరం 
సర్వలోక జయం కార్యసిద్ధిదం చిత్తశుద్ధిదం। 
అఃకారం కాలరుద్రం స్యా ద్రక్తం పాశనికృంతనం 
స్వ-ప్రపంచోప సంహారం పరమాత్మ ప్రయోజకం। 
కకారం బ్రహ్మణోబీజం పీతం వృష్టికరం సరం 
సంజీనన మశేషాణాం లోకానాం నృద్ధిదాయకం। 
ఖకారం జాహ్ననీ బీజం స్పటికం పాపనాశనం 
భోగమోక్ష ప్రదం పుణ్యంభుక్తిముక్తి ప్రదాయకం। 
గకారంతు గణేశం స్యాత్సీతాభం విఘ్ననాశనం 
పూర్వాపర స్థితం జ్ఞానం భూలోక విజయం శుభం। 
ఘుకారం భైరనం విద్యాద్రక్తా భంశత్స నాశనం 
పూర్వాపర స్థితం జ్ఞానం భూలోక విజయం శుభం। 


17 


ఆకాశ బైరవ తంత్రం 


ఘుకారం భైరనం విద్యాద్రక్తాభం శత్స నాశనం 
నముహాఘోర (గహహరం సారూప్యం జయవర్దనం। 
ఇకారం కాలబీజం స్యాత్‌కృష్ణం జీనజయంపరం 
మహాభీనుం జగత్‌క్షోభ్యం నురణాపత్తి భంజనం। 
చకారం భ[ద్రకాలీయం రక్తాంగం స్తోభనం భవత్‌ 
స్వేచ్చా కర్షణ సిద్ధిస్తత్‌ స్వస్థావేశ మయత్నతః। 
ఛకారం భీనుకాలీయం రక్తాభం వైరినాశనం 
సంక్రాముణం త్రిలోకేల_స్మిన్‌ సమరే విజయ ప్రదం। 
జకారం జాతవేదాఖ్యం తుర్యం సౌదామినీ ప్రభం 
అభిచారం మహాఘోర నుపన్ఫుత్యు భయాపహం। 
ఘుకారం అర్హనారీశం శ్యానుం రక్తసనూకులం 
సర్వసౌఖ్యకరం శ్రేష్టం భోగమోక్ష ఫలప్రదం। 
ఇకారం పరమాత్మీయ మవాక్‌ మనసగోచరం 
సర్వజ్ఞాన ప్రదం బ్రహ్మ జ్ఞానదం శ్రీజయ ప్రదం। 
టకారం పృధివి బీజం శ్వేతం సంహారకారణం 
కృష్యాదౌ ఓషధీ వృద్ధిః పాతాళ నిధిదర్భనం। 
ఠకారం చంద్రబీజం స్యాత్‌ స్పాటికం శతృనాశనం 
రోగక్షేడహరం దిన్యం మహాజ్వర హరంపరం। 
డకారం శు క్రబీజంస్యాత్‌ పీతాభం విజయం భవత్‌ 
నృుతసంజీవనంతత్‌ స్యాత్‌ మహానూయాన శంశివే। 


ఆకాశ భైరవ తంత్రం 34 


ఢకారం వైష్ణనం నిద్యాత్‌ పీతం సర్వార్ద సిద్దిరం. 
బలప్రదం జలస్తంభం పాతాళన్యాపి దర్శనం 
ణకారం బలభద్రీయం శ్వేతంబల నినర్ధనం 
నిత్యత్వం బుద్ది నీర్యత్వం నశీకారం జగద్వశం। 
తకారం ధనదం నిద్యాత్‌ పీతమైశ్వర్య వర్ధనం 
యక్ష కిన్నర సిద్దానాం వశీకారం జగద్వశం। 
థకారంతు పరాశక్తి రక్తం కాలజయం భవేత్‌ 
శాంతికం పౌష్టికం చైన భోగమాయుష్య నర్హనం। 
దకారం దౌర్గబీజం స్యాశ్యామం సర్వార్థ సాధనం 
నిగ్రహాను గ్రహకరం భోగమోక్షైక సాధనం। 
ధకారం ధర్మబీజం స్యాత్‌శ్వేతం పుణ్యవివర్షనం 
సదాదేన మయందివ్యం సర్వదర్భన దర్శకం। 
నకారం నిర్వికల్పం స్యాత్‌ అప్రమేయాభ మక్షరం 
వాయువేగ మనోవేగ మిచ్చారూపం భవేద్దృవం। 
పకారనుగ్ని బీజం స్యాద్రక్తం సర్పహరం క్షణాత్‌ 
స్రీ పుంన్నపుంసకాదీనాం భవేదా కర్షణం శివే! 
ఫకారం భైరనం విద్యాద్రక్తాభం విజయం తతః 
నుహాగ్రహహరం సర్వజ్వర-రోగ-వినాశనం। 
బకార వుశ్వినీబీజం పీతంరోగహరం పరం 
జాషధస్య మహావీర్య వృద్దిదంజయ వర్హనం। 


18 


ఆకాశ బైరవ తంత్రం 


భకారం భార్గనం జ్ఞేయం జ్యోతిష భమనామయం 
ఆయురారోగ్యదం శ్రేష్టమశేష స్త్రీ-వివర్దనం। 

మకార నూశ్వరం నిద్యాత్‌ జ్యోతీరక్తం సుఖానహం 
వశ్యాకర్షణ సంతాన సిద్దిదానైక తత్సరం। 

యకారం నాయుబీజం స్యాత్‌ కృష్ణం బలవివర్దనం। 
సర్యోచ్చాటకరం (క్రూరం సంగ్రామే జయనర్ధనం। 
రేఫం కృశానుబీజం స్యాత్‌ రక్తాభం సర్పనాశనం 
జంగమాకర్షణం యుద్దే ద్విషాం సేనాబలం తధా! 
అకారం శక్రబీజం స్యాత్‌ పీతం సర్వఫలప్రదం 
అగ్నిస్తంభం జలస్తంభం స్వేచ్చా స్తంభం నిశేషతః:। 
నకారం నారుణం విద్యాత్‌ శ్వేతం స్వేచ్చాభి వృష్టిదం 
ఆకర్షణం జలస్థానా మశేష జ్వరనాశనం। 

శకారం శంకరం విద్యాత్తేజః సౌభాగ్య సిద్దిదం 
అన్యోన్య కలహాదేన వైరిణాం నాశనం భనత్‌। 
షకారం ద్వాదశాదిత్యం జ్యోతి రారోగ్యవర్దనం 
శనునం సర్వరోగాణా నూయుర్విద్వాభివర్థితం। 
సకారం భారతీబీజం శ్వేతం సారస్వత ప్రదం 

ప్రతి విద్వజ్ఞన జయం నరాణాం యోషితా నశం। 
సదాశినం హకారం స్యాత్‌ ధూమం జ్ఞానార్థ సిద్ధిదం 
అణిమాద్యష్ట సిద్ధిః స్యాత్‌ చతుష్టష్టిః కళాఅపి। 


ఆకాశ భైరవ తంత్రం 36 


ళకారం ప్పధినీ బీజం శ్యామం సిద్దికరం పరం 
సభవేదోషధీ వృద్ధిః రిపుభూ ద్రవ్య దర్శనం 
క్షకారం శ్రీనృసింహం స్యాత్‌ స్పాటికం మోక్షసిద్దిదం 
రిపునర్గహరం సర్వలోక క్షోభహరం పరమ్‌! 

+ ఇతి సునుతి రహర్యో నూతృకాదేనతాయా: 
ద్యుతిబలనుహిమాదీన్యాదితః స్వామి నక్రాత్‌। 
సకలనుపి చలబ్బా సాలువారాధ నాంతే 
జయతు వివిధసిధ్యే హేతుబీజేన నుంత్రమ్‌॥ 
పైన పేర్కొన అక్షరములకు - ప్రతీఅక్షరమునకు అధిదేవత- 

దానిరంగు-అదిఇచ్చు ఫలితము స్పష్టంగా పేర్కొనబడినవి. ప్రతీ 

శ్లోకం సులభంగా ఉన్నందున తాత్పర్యం వ్రాయుట లేదు. 


అస్యశ్రీ భద్రకాళీ మంత్రస్య సద్యోజాత బుషిః 

జగతీ ఛందః 

భద్రకాళీ దేవతా 

హ్రీంబీజం-స్వాహా శక్తిః 

మోక్షేచ వివిధ కార్యసిధ్యర్థే వినియోగః 

హ్రాం-హ్రీం-హూం-హేం-హైం-హ్రోం బీజములతో 
అంగన్యాస-కరన్యాసములు ఆచరించాలి. 


37 ఆకాశ బైరవ తంత్రం 


ధ్యాన శ్లోకం 
నీలాభా హేమవస్తా నరరుధిర నసామాంస నిర్భిష్యవక్రా 
శూలంకుంతం రధాంగం ఫణిముసలగదా తోమరం పట్టిసంచ। 
పాశం శక్తించ శంఖం ధ్వజహలదహనం నజఖేటం కరాబ్దైః 
బిభ్రాణా భీమువేషా విజయతు భువనే విద్రుతా భద్రకాళీ॥ 


మనువు 


ఈం ఓం కాళీ మవ్యూం సదాత్వం కల్యాణీ మనోవారీ 
ఇహకవితాం అవ్యాహతం సౌభాగ్యం దేహి అస్మిన్‌ పరమంత్ర 
హారిణీ రం, అహోపరవిద్యాచ్చేదినీ రం, హ్రీం స్వాహా॥ 


ప్రయోగము 


వేపచెట్టుపై నున్నకాకి గూడును అమావాస్య రోజున గ్రహించి 
భస్మముచేసి భద్రకాళీ యంత్రము దానితో లిఖించి దానిన నలుపు- 
నీలం పూలతో పూజించాలి. తదనంతరం దక్షిణాభి ముఖముగా 
కాళీమంత్రమును 1008 సార్లు జపించాలి. ఆభస్మముతో శతృ 
ప్రతిమచేసి దానికి ప్రాణప్రతిష్ట చేయాలి. దానికి నల్లని వస్త్రము 
చుట్టి శతృప్రతిమ చేసి దానికి ప్రాణప్రతిష్ట చేయాలి. దానికి నల్లని 
వస్త్రము చుట్టి శతృగృహము ఆవరణలో పాతిపెట్టాలి. శతృవుకు 
అరిష్టము కల్గును. శతృవు బలవంతుడై ఈ ప్రయోగము ఫలించనిచో 


ఆకాశ భైరవ తంత్రం 38 


రెండవసారి ప్రయోగించవలయును. శతృవుకు అరిష్టము సంభ 
వించిన పిమ్మట ఆబొమ్మను తవ్వితీసి అవరోహణ మంత్రముతో 
అభిమంత్రించి జలములో నిమజ్జనం చేయాలి. పిదప సాధకుడు 
తన విత్తానుసారముగా దేశిక-సోత్త పాఠాదులతో భద్రకాళిని సంతృప్త 
పరచి అనుగ్రహం అర్థించాలి. 


- కొన్ని చికిత్సా విధానములు, తైల-అంజన- విషహరములు 
చెప్పబడినవి. 


దుర్గ 6 విధములు 


దుర్గ - 6 విధములుగా చెప్పబడినది. 
1-అగ్నిదుర్గ 2-మహాదుర్గ 8ి-జలదుర్గ 
4-వనదుర్ల్గ ర్‌-శూలదుర్ల్గ 6-శూలిని. 


అస్యశ్రీ శూలినీ దుర్గా మంత్రస్య బ్రహ్మా బుషిః। 

గాయత్రీ ఛందః। 

శూలినీశ్వరీ దేవతా। 

దుంబీజం - స్వాహాశక్తిః। 

స్వేచ్చా ప్రయోగసిధ్యర్థే వినియోగః। 

హ్రాం-హ్రీం-హూం-హేం-హైం-హౌం బీజములతో 
అంగన్యాస-కరన్యాసములు ఆచరించాలి. 


20 


39 ఆకాశ బైరవ తంత్రం 


మరొక విధమైన అంగన్యాసము- 


ఓం శ్రీం శూలిని దుర్గే దేనసిద్దసుపూజితే నందిని మాం రక్షరక్ష 
నుహాయోగేశ్వరి హుంఫట్‌- -హృదయాయ నముః 
శ్రీం శూలిని వరదే దేనసిద్ద సుపూజితే 
హంఫట్‌ స్వాహా - శిరసే స్వాహా 
శ్రీం శూలిని యుద్ద ప్రియే దేనసిద్దసుపూజితే 
హుంఫట్‌ స్వాహా - శిఖయై వషట్‌ 
ఓం శ్రీం శూలిని వింధ్యవాసిని మాంత్రాయస్వ 
త్రాయస్వ దేవసిద్ధ సుపూజితే హుంఫట్‌స్వాహా-కనచాయహుం 
ఓం శ్రీశూలిని మహిషాసుర మర్దిని దేవసిద్ధ 
సుపూజితే, హుంఫట్‌ స్వాహా - నేత్రత్రయాయ వౌషట్‌ 
ఓం శ్రీం శూలిని సర్వసిద్ది ప్రదాయిని దేవసిద్ధ 
సుపూజితే హుంఫట్‌ స్వాహా - అస్త్రాయ ఫట్‌ 
ఓం శ్రీం శూలిని సర్వసిద్ది ప్రదాయిని దేవసిద్ధ 
సుపూజితే హుంఫట్‌ స్వాహా - అస్రాయ ఫట్‌ 
ఓం భూర్చు వస్వరోమితి దిగ్గంధః 
ధ్యాన శ్లోకం 
అధ్యారూఢా మృగేంద్రం సజలజలధర శ్యామలాం హస్తపద్న్నెః 
శూలంబాణం కృపాణం త్వరిజలజగ దాచాప పాశాన్వ హంతీ! 


ఆకాశ భైరవ తంత్రం 40 


చంద్రోత్తంసాం త్రినేత్రాం చతసృభిరసి ఖేటాన్వితా భిః సరీతాం 
కన్యాభిః సేన్యనూనాం ప్రతిభటభయదాం శూలినీం భనయామి॥ 
2. మంత్రోద్దార శ్లోకం 
ననుః ప్రణనపూర్వికే నతజనస్య చింతామణే 
జ్వలజ్వలతు శూలినీ త్వమిహ పాహి చాస్మాన్‌ సదా। 
సమస్తరిపు దుష్టగ్రహ హుంఫడిత్యక్షరైః శిఖి- 
-స్రి శక్తియుక్‌ మనోహరే జననితుభ్య మవ్యాహతే॥ 
మంత్రం 
శ్రీం హ్రీం క్లీం ఓం నమః శూలిని నతజనస్య చింతామణీ 
జ్వలజ్వల త్వమివాచాన్నాన్‌ పాపి, సమస్తరివు దుష్ట గ్రవా 
హుంఫట్‌ స్వాహా॥ ఇది42 అక్షరములు మంత్రము. 
గ్రంధాంతరమందు గల శూలినీ మంత్రం- 
-జ్వల జ్వల శూలిని దుష్టగ్రహ హుంఫట్‌ న్వాహా। 
షట్‌కర్మ సాధనయందు శ్రేష్టతరమైన 
ఈ శూలినీ విద్యను గుప్తముగా నుంచవలయును. 


ఏకాంతమందు-శృ్శశానమందు 16 వేలు జపించిన మంత్రము 
సిద్ధించును. అందు దశాంశంతర్పణం, శతాంశం హోమం 
సహగస్రాంశం బ్రాహ్మణ భోజనం ఆచరించాలి. బుధ -శుక్రవారము 
లందు సౌమ్యహోమము, మంగళవారం, అష్టమి రోజున క్రూర 
హోమం ఆచరించాలి. 


21 


41 ఆకాశ బైరవ తంత్రం 


సుముఖీ కరణ సోత్రం 


అస్యశ్రీ సుముఖీకరణ స్తోత్రమంత్రస్య దీర్చ్హతమా బుషిః। 
కకుబ్‌ ఛందః। 
శూలినీ దేనతా, తత్రసాద సిధ్యర్థే జపేవినియోగః। 
శో ధ్యాయే ద్దేను సహోపలాసనపరే కన్యాజనాలంకృతే 
పంచబ్రహ్మ నుఖావమురై ర్మునిగతిః సేవ్యేజగన్మంగళే। 
ఆసీనాం స్మిత భాషణాం శివసఖీం కల్యాణ వేషోజ్వలాం 
భక్తాభీష్ట నరప్రదాననిరతాం విశ్వాత్మికాం శూలినిమ్‌॥ 
ఓం కారపీఠ నుధ్యస్టే ఓషధీశ మహోజ్వలే 
ఐశ్వర్య నూయురారోగ్య మిష్టసిద్ధించ దేహిమే; 
శ్రీపూర్లే శ్రీపరెశ్రీశే శ్రీపదే శ్రీవినర్ధనే 
ఐశ్వర్య నూయురారోగ్య మిష్టసిద్ధించ దేహిమే; 
కామేశి కానురసికే కామితార్థ ఫల ప్రదే 
ఐశ్వర్య నూయురారోగ్య మిష్టసిద్ధించ దేహిమే; 
చింతామణే 9_భిలా భీష్టసిద్దిదే విశ్వమంగళలే 
ఐశ్వర్య మాయురారోగ్య మిష్టసిద్ధించ దేహినే। 
సర్వబీజాధిపే సర్వసిద్దిదే సర్వరూపిణి 
ఐశ్వర్య నూయురారోగ్య మిష్ట సిద్దించ దేహిమే; 
జలత్తే జస్రయానంత కోటి కోటి సమద్యుతే 
ఐశ్వర్య నూయు రారోగ్య మిష్టసిద్ధించ దేహిమే; 


ఆకాశ భైరవ తంత్రం 


అసచ్చం(ద్రా ర్హ రనుకుటే లయజన్మనిమోచకే 
ఐశ్వర్య మాయురారోగ్య మిష ష్టసిద్దించ దేహిమే! 
జ్వరరోగము ఖాసత్తి భంజనైక ధురంధరే 
ఐశ్వర్యనూయురారోగ్య మిష్ట సిద్దించ దేహిమే! 
లక్ష్య లక్ష్య అయాతితే లక్ష్మి వర్గ "ధరేక్షణే 
ఐశ్వర్య నూయురారోగ్య మిష్ట సిద్దించ దేహిమే! 
శూరాంగ నానంతకోటి వ్యావృతా శేషజాలకే 
ఐశ్వర్య నూయురారోగ్య మిష ష్టసిద్దించ దేహిమే॥ 
పిలీ లింగాది దిక్‌స్టాన నియతారాధన ప్రియే 
ఐశ్వర్య నూయురారోగ్య మిష్ట సిద్దించ దేహిమే! 
నిర్మలే నిర్గుణే నిత్యే నిష్కలే నిరుపద్రవే 
ఐశ్వర్య మాయు రారోగ్యమిష్ట సిద్దించ దేహిమే! 
దుర్గే దురిత సంహారే దుష్టతూలాంత్య పాపక్తే 
ఐశ్వర్యమాయు కన సిద్దించ దేహిమే; 
టమానుయే టమాసేవ్య టమావర్ణన తత్సరే 
ఐశ్వర్య నూయురారోగ్య మిష్ట సిద్దించ దేహిమే॥ 
గ్రసితా శేషభుననే గ్రంధి సంధ్యర్ల శోభితే 
ఐశ్వర్య నూయురారోగ్య మిష్ట సిద్దించ దేహిమే! 
హంస తారేక్ష్య నృషారూడైః ఆరాధిత పదద్వయే 
ఐశ్వర్య నూయురారోగ్య మిష ష్టసిద్దించ దేహిమే! 


ఆకాశ భైరవ తంత్రం 


ఫట్‌కార చండపననోద్యాసి తాఖిల విగ్రహే 
ఐశ్వర్య నూయురారోగ్య మిష్టసిద్ధించ దేహిమే! 
స్వాకృతే స్వామి పాదాబ్ద భక్తానాం స్వాభినృద్దయే 
ఐశ్వర్య నూయురారోగ్య మిష్ట సిద్దించ దేహిమే! 
హాలాహల నిషాకారే హాటకారుణ సీఠకే 

ఐశ్వర్య నూయురారోగ్య మిష్ట సిద్ధించ దేహిమే! 
మూలాది బ్రహ్మరంధ్రాంతం మూలజ్యాలా స్వరూపిణీ 
ఐశ్వర్య నూయురారోగ్య మిష్ట సిద్ధించ దేహిమే! 
నషడాది క్రియాషట్క మహాసిద్ది ప్రదేపరే 
ఐశ్వర్యమాయు రారోగ్యమిష్ట సిద్దించ దేహిమే! 
సర్వ నిద్వన్ముఖాంభోజ దివాకర సముద్యతే 
ఐశ్వర్య నూయురారోగ్య మిష్ట సిద్దించదేహిమే। 
నానా మహీప హృదమ నవనీత ద్రవానలే 
ఐశ్వర్య నూయురారోగ్య మిష్ట సిద్ధించ దేహిమే! 
మహా పాపాఘ కలుష క్షాలనానుత వాహిన్‌ 
ఐశ్వర్య నూయురారోగ్య మిష్ట సిద్ధించ దేహిమే! 
అశేష కాయసంభూత రోగతూలాన లాకృతే 
ఐశ్వర్య నూయురారోగ్య మిష్ట సిద్ధించ దేహిమే! 
తిమిరారాతి సంహార దివానాధ శతాక్పతే 
ఐశ్యర్య నూయురారోగ్య మిష్టసిద్ధించ దేహిమే! 


ఆకాశ భైరవ తంత్రం 


సుధాగ్ర జిహ్వా వర్యగ్ర సుదీపే విశ్వవాక్‌ ప్రదే 
ఐశ్వర్య నూయురారోగ్య మిష్ట సిద్దించ దేహిమే! 
అరాత్యవని పానేక తూలోచ్చాట నుహానిలే 
ఐశ్వర్య నూయురారోగ్య మిష్టసిద్ధించ దేహిమే! 
సుభక్త హృదయానంద సుఖసంపత్‌ స్వరూపిణీ 
ఐశ్వర్య నూయురారోగ్య మిష్టసిద్ధించ దేహిమే! 
ధన ధాన్యాది సంవృద్ది చంద్రకోటి సమోదయే 
ఐశ్వర్య నూయురారోగ్య మిష్ట సిద్దించ దేహిమే! 
సర్వ జీవాత్మ ధేన్వగ్ర (సముద్దీపిత వత్సకే) 
ఐశ్యర్య నూయురారోగ్య మిష్ట సిద్దించ దేహిమే! 
తేజః కణ మహావీర సనువీతాంత్య పావకే 
ఐశ్వర్య నూయురారోగ్య మిష్టసిద్ధించ దేహిమే! 
నానాచారం చరావిష్ట దాహోపశ నునాన్సుతే 
ఐశ్వర్య మాయురారోగ్య మిష్ట సిద్దించ దేహిమే! 
సర్వ కల్యాణ కల్యాణే సర్వసిద్ది నివర్దనే 
ఐశ్వర్య నూయురారోగ్య మిష్ట సిద్దించ దేహిమే! 
సర్వేశి సర్వహృదయే సర్వాకారే నిరాకృతే 
ఐశ్వర్య నూయురారోగ్య మిష్ట సిద్దించ దేహిమే! 
అనాంతానంత జనకే అభూతే ఆత్మనాయికే 
ఐశ్యర్య నూయురారోగ్య మిష్టసిద్ధించ దేహిమే! 


45 ఆకాశ బైరవ తంత్రం 


రహస్యాది రహస్యాత్మ రహస్యాగమ పాలకే 
ఐశ్యర్య నూయురారోగ్య మిష్టసిద్ధించ దేహిమే। 
ఆచార కరణాతీత్‌ ఆచార్య కరుణానుయే 

ఐశ్యర్య నూయురారోగ్య మిష్టసిద్ధించ దేహినే। 
సర్వ రక్షాకరే భద్రే సర్వరక్షాకరే9 తులే 

ఐశ్వర్య నూయురారోగ్య మిష్టసిద్ధించ దేహినే। 
సర్వలోకే సర్వదేశే సర్వకాలే సతాంబికే 

ఐశ్వర్య నూయురారోగ్య మిష్ట సిద్ధించ దేహిమే; 
ఆద్యే 9_నాది కలానిశేష నినృతే 9_నంతా ఖిలాత్మాకృతే 
ఆచార్యాంఘీ సరోజయుగ శ్ర శిరసానూ పూరితా శాన్చుతే। 
సంసారార్లన తారణోద్యత కృపా సంపూర్ణ దృష్ట్యానిశం 
నిఖిల సుఖనువాప్య శ్రీశివాకారమేతి॥ 


ఆకర్షణ సిద్దిప్రద కంకాళి మంత్రం 


+ ఓం నమో భగవతే దిగ్భ్గంధనాయ కంకాలి కాళరాత్రి 
దుందుర్లే శూంశాలిని వంవటుక భైరవీ అర్థరాత్రి విలాసిని మహా 
నిశి ప్రతాప కేళిని మహాజ్ఞాధారిణి మహాశక్తి మమ సర్వభూత ప్రేత 
పిశాచ సర్వజ్వర శాంతిని మదీభష్ట మాకర్న బటుక భైరవి 
ఖైరవేశ్వరి హుంఫట్‌ స్వాహా॥ 


ఈ మంత్రము 1008 సార్లు జపించి, 108 సార్లు నెయ్యి 
కమలములతో హోమంచేసి ఆభస్మం ధరించిన ఆకర్షణ సిద్ధించును. 


ఆకాశ భైరవ తంత్రం 46 


స్తంభన మంత్రం 


+ ఓంనమో భగవతే క్షాంక్షాం రరరర హుంరంలంవం 
వటుకాయ ఐం హ్రీం క్లీం హర హర మహాకాలీ పతి ఏహ్యేహి 
సంహర మహాకాళి సర్వాభీష్ట సిద్ధి ప్రదే శంసర్వశత్తూన్‌ నాశయ 
నాశయ శోషయ శోషయ నరభూత ప్రేత పిశాచాది సర్వగ్రహాన్‌ 
నాశయ నాశయ దహదహ పచపచ సర్వస్తీ పురుష వశంకరి 
సర్వలోక భువనేశ్వరి మద్వశమానయ స్వాహా॥ 


రాత్రియందు శృతృదిశగా కూర్చుండి 1008 సార్లు జపించిన 
శతృవాక్‌ స్తంభనమగును. దీని న్యాసములు లేవు. 


రుద్రకాళీ మంత్రము 


+ ఉఓం నమో భగవతి రుద్రకాళి కాలకూట మోహిని 
ఐంక్షీం హ్రీం ఇష్టకామ సిద్ధి ప్రదాయిని సకలాజ్ఞాపిని సంక్రామిణి 
బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవీ వారాహీ ఇంద్రాణి చాముండీ 
బటుక భైరవేశ్వరి ఆకర్ష్వయ ఆకర్షయ ఆవేశయ ఆవేశయ 
దేవదత్తా దేహం ప్రవేశయ ప్రవేశయ కీలయ కీలయ భాషయ 
భాషయ హ్రీం క్రీం ఐంహన హన సప్తమాతృకే హుంఫట్‌ స్వాహా॥ 


ఇది రుద్రకాళీ సప్తమాతృకా మంత్రం ఈ మంత్రజపము 
వలన శతృబాధ నివారణ మగును. 


47 ఆకాశ బైరవ తంత్రం 


వీరభద్ర మంత్రం 


+ సృంఖం విద్వేష హననాయ వీరభద్రాయ ఖడ్గహం హ్రీం 
దక్షధ్వంసనాయ ద్రాం హ్రాం రరరర హుంఫట్‌ స్వాహా! 

ఈ మంత్రం 1008 సార్లు జపించిన సిద్ధించును. దీనికి 
న్యాసాదులు చెప్పబడలేదు. శతృబాధా నివారణార్థమై రోజూ జపించ 
వలయును. 


అస్య శ్రీ జగత్‌క్షోభణ మంత్రస్య తత్పురుషేశ్వర బుషిః। 

జగతీ ఛందః। శరభేశ్వరో దేవతా! 

ఖంబీజం - ఫట్‌ శక్తిః, శతృనిగ్రహే వినియోగః 

ఖం - బీజముతో షడంగన్యాసము ఆచరించాలి. 
ధ్యానం 
దూర్వా శ్యామం నుహోగగం స్ఫుట చలదధరం సూర్యచం ద్రాగ్ని నేత్రం 
చక్రం వజ్రం త్రిశూలం శరముసలగదా శక్ష్య భీతిర్వహంతం। 
శంఖం ఖేటం కపాలం సధనుహలఫణి త్రోటదానాని హస్తాః 
సింహారిం సాలువేశం నమతరిపుజన ప్రాణసంహార దక్షం॥ 

+ ఓం నమో భగవతే విశ్వశరీరాయ పంచముఖ భంజనాయ 
ప్రణతార్తి వినాశనాయ ఉగ్రాయ ఉ(గ్రదంషప్టాయ ఉరగమణి 
భూషణాయ ఉద్దండ కోలాహలాయ సర్వలోక ప్రియాయ సకల 


ఆకాశ భైరవ తంత్రం 48 


భూతనివారణాయ శతధృతి కపాలమాలాలంకృతాయ శార్దూల 
చర్మవసనాయ శరభసాలువాయ సూర్యసోమాగ్ని లోచనాయ దుర్ని 
వారణ వారణాయ దూర్వాదలశ్యామలాయ దురితహరాయ ఓం 
శ్రీంహ్రీం సర్వభూతానాకర్షయా కర్షయ, సర్వగ్రహాణ్యా కర్షయా 
కర్షయ శాంఘూం ప్రో భూతగ్రహ పిశాచగ్రహా యక్షగ్రహా రాక్షసగ్రహ 
సర్పగ్రహ దర్చగ్రహ అపస్మారగ్రహ భీమగ్రహ బ్రహ్మరాక్షసగ్రహ 
పాతాలగ్రహ కౌమారగ్రహ పాతాళగ్రహ ఖేచరగ్రహ భూచరగ్రహ 
కూష్మాండగ్రహ జ్వాలాస్యగ్రహ తామసగ్రహ తమోహారగ్రహ స్ర్రీగ్రహ 
పర్వత[గ్రహ పాపగ్రహ పాపవిక్రమగ్రహ బాలగ్రహ నిశాచరగ్రహ 
అహోరాత్రిగ్రహ సప్తరాత్రగ్రహ పక్షగహ మాసగ్రహ మండలగ్రహ 
త్రిమాసగ్రహ షణ్మాసగ్రహ వత్సరగ్రహ అనుభోగగ్రహ అనుసారగ్రహ 
అభిచారగ్రహ అభిముక్తగ్రహ జీవనగ్రహ దావగ్రహ వాతగ్రహ 
పాతకగ్రహ జ్వరగ్రహ రోగగ్రహ భ్రాంతిగ్రహ హిక్వారగ్రహ ధిక్కార 
(గహ సంఘూతికగ్రహ సన్నిపాతగ్రహ శోషణగ్రహ పోషణగ్రహ 
అవిద్యాగ్రహ విజ్ఞానగ్రహ లౌకికగ్రహ వైదికగ్రహ రణగ్రహరాజగ్రహ 
కీటగ్రహ లూట[గ్రహ సాత్వికగ్రహ సార్వత్రిక గ్రహాణ్యా వేశయా 
వేశయ ప్రవేశయ శీఘ్రంప్రవేశయ ప్రవేశయ క్షోభయ 9_ కంపయ 
౨_ సకల శైలంచాలయ9౭_ సకలసాలం ఘూతయ 9 సకలదిశాం 
శోధయం౭._ సకలదోషాన్‌ నాశయ౭ _శ్రీంహ్రీం క్లీం హ్రూం మోహయ 
౨_భ్రామయ సర్వశూలగ్రహం భాషయ 9_సర్వపిశాచ గ్రహం 
భాషయ ౨_ సర్వయక్ష్మగ్రహంభాషయ9౭_ సర్వసర్ప (గ్రహం భాషయ 


49 ఆకాశ బైరవ తంత్రం 


౨_ సర్వరాక్షస(గ్రహం భాషయసర్వదర్ప[గ్రహం భాషయ 9౭. 
సర్వాపస్మార గ్రహంభాషయ 9_సర్వభీమ(గ్రహం భాషయం౭._ 
సర్వబ్రహ్మరాక్షస గ్రహంభాషయ ౨_సర్వభేతాళ (గ్రహం భాషయం9_ 
సర్వకౌమర గహం భాషయ౭_ సర్వబేతళగ్రహం భాషయల9౭_ 
సర్వకౌమర [గ్రహం భాషయ9౭_ సర్వపాతాళ [గ్రహం భాషయ౭_ 
సర్వభూచర [గ్రహం భాషయ౭_ సర్వకూష్మాండ గ్రహం భాషయ9౭_ 
సర్వజ్వాలాస్య (గ్రహం భాషయ9౭_ సర్వతామస(గహం భాషయం౭_ 
సర్వతమోహర గ్రహం భాషయ2 సర్వస్త్రీ గ్రహం భాషయం9. 
సర్వపర్వగ్రహం భాషయ 9_ సర్వపాపగ్రహం భాషయల౨_ సర్వపాప 
విక్రమగ్రహం భాషయ9౭_సర్వమిథ్యాగ్రహం భాషయ౭_ సర్వఘటికా 
(గ్రహం భాషయ9౭_ సర్వయామ([గ్రహం భాషయల౨_ సర్వదివాచర 
గ్రహం భాషయ౭_ సర్వాహోరాత్ర గ్రహం భాషయ9౭_ సర్వసప్తరాత్రి 
(గ్రహం భాషయ9౭౨_ సర్వపక్ష గ్రహం భాషయ9౭_ సర్వమాస (గ్రహం 
భాషయ9౨_ సర్వమండల గ్రహం భాషయ9౭_ సర్వద్విమాస (గ్రహం 
భాషయ 9£_ సర్వత్రిమాస గ్రహం భాషయ౭_ సర్వపాణ్మాసగ్రహం 
భాషయ9౭_ సర్వవత్సర [గ్రహం భాషయ9_ సర్వానుభోగగ్రహం 
భాషయ9౭_ సర్వానుసార గ్రహంభాషయ౭_ సర్వాభిచార [గ్రహం 
భాషయ౭_ సర్వాఖభిముక్త గ్రహం భాషయ౭_ సర్వజీవన గ్రహం 
భాషయ౨౭_ సర్వదావగ్రహం భాషయ౭_ సర్వవాతగ్రహం భాషయ9౭_ 
సర్వపాపక (గ్రహం భాషయ౭_ సర్వజ్వరగ్రహం భాషయ౭_ సర్వరోగ 
[గ్రహం భాషయ9౭_ సర్వచేతన [గ్రహం భాషయల_ సర్వాచేతన [గ్రహం 


ఆకాశ భైరవ తంత్రం 50 


భాషయ౭_సర్వచేతనగ్రహం భాషయ9౭_ సర్వదంశగ్రహం భాషయల౭_ 
సర్వహిక్వాగహం భాషయ9౭_ సర్వధిక్వాగ్రహం భాషయ౭_ సర్వ 
సంఘూత గ్రహం భాషయ౭_ సర్వసన్ని పాతక గ్రహం భాషయం9 
సర్వశోషణ గ్రహంభాషయ9౭_ సర్వపోషణ[గ్రహం భాషయ9౭_ సర్వ 
విద్యా (గహంభాషయం9_ సర్వవిజ్ఞాన (గ్రహం భాషయ౭_ సర్వరణ 
గ్రహం భాషయ౭_ సర్వరాజ[గ్రహం భాషయం9._ సర్వకీట గ్రహం 
భాషయ౭_ సర్వసార్వత్రిక గ్రహం భాషయం9_ ఆంహ్రీం హ్రాం 
బంధయం౭_ ఖంఖంరుంధయ9_ తాటయ9_ పాటయం౭_ క్రోశయ 
౨_కుర్భ్ణయ౭_ రోదయ9. ఖాదయల9_ స్రాం హైం అంధయ 9. 
భద్రకాళి దుర్గాకలిత పక్షద్వయాయ గ్లౌంత్రాం స్తంభయం౭9_ క్రోంక్రౌం 
తోటయం_ రంరంప్రొం ప్రాం దాహయ£_జంహ్రీంఠం సంపాలయ 
౨_ సర్వసంహర కారణాయ సాలువ పక్షిరాజాయ, చండవాతాతి 
వేగాయ ప్రేంప్రీం యంయం సంక్రామయ సంక్రామయ ఖంఖం 
రుంధయ 9 తాటయ 9 పాటయ 9 (కోశయం9. కుర్ణయ౭_ 
రోదయల_ ఖాదయ౭_ స్రౌంప్రీం అంధయ౭_ భద్రకాళి దుర్గాకలిత 
పక్షద్వయాయ ప్రంఖంహం జౌం ఉచ్చాటయం9_ (మైం పరమంత్ర 
విచ్చేదనాయ, భేదయం_ ఠంఠం ఛేం పరవిద్యా విధ్వం సనాయ, 
కాలానల భైరవాయ ్రితోదరోను రుస్టలాయ నాశయ౭_ (ప్రేం 
పరమంత్ర తంత్ర భేదనాయ వ్యాధికాలో రుద్ర దయాయ, సర్వశతృన్‌ 
మారయ మారయ, భక్షయ౭_ హ్రీం హుంఫట్‌ శ్రీంహ్రీం క్లీం శరణా 
గతవత్సలాయ, సామగాన ప్రియాయ శంకరాయ చంద్రశేఖరాయ 


26 


51 ఆకాశ బైరవ తంత్రం 


అధర్వణ పారాయణాయ, అమృతో ద్భాషణాయ క్తీంశ్రీంహ్రీం 
సంతాన సిద్ధ ప్రదాయ శ్రీంక్షీం శ్రీం సర్వసంపత్‌ సమృద్ధినాయ 
జంనం సర్వసమ్మోహనాయ సర్వమాయాం మోచయ9_ ఏంఐం 
సోః కాలాయ భాషాం జ్ఞాపయ బెంబెం సర్వరోగ హరాయ రూపం 
జనయ9౭_ విజ్ఞానందాపయ౭_ హంహం వామదేవాయ ఆత్మానం 
దర్శ్మయ౭£_. ఓం ఖం శ్రీం హ్రీం క్తీం అభివృద్ధి దేహిమే స్వాహా॥ 


ఈ మంత్రమును, మనసులో శతృవును స్మరించి 18 సార్లు 
జపించినచో శతృవునకు అరిష్టము కలుగును. 


భైరవ ప్రయోగం 


అస్యశ్రీ ఖైరవ మంత్రస్య అఘోర బుషిః। 

విరాట్‌ ఛందః భైరవా దేవతా। 

భంకారం బీజం-ఫట్‌కారం శక్తిః 

స్వేచ్చా సంహార సిధ్వర్దే వినియోగః। 

ను నయం అనుబీజములతో 

షడంగన్యాసములు ఆచరించాలి. 

ధ్యానశ్తోకం 

కాలాంబుద శ్యానులమాయ తాస్యం 

కరాళ మవ్యాహత ముప్రమేయం। 

లోలాలకం లోకవినాశ హేతం 

టఠద్రిపుం నౌమి ధృతాట్ట హాసమ్‌। 


ఆకాశ భైరవ తంత్రం 52 


మంత్రం- ఓం నమోభగవతే ఉగ్రభైరవాయ సర్వవిమ్న 
నాశాయ ఠరఃఠరః స్వాహా! 24 అక్షరముల మంత్రమిది. 

24వేలు జపించిన సిద్ధించును. అనంతరం పురశ్చరణ 
చేయాలి. పెసలు-పేలపిండితో సౌమ్యహోమమును, ఆవనూని 
గానుగనూని (తిలతైలం) అష్టచూర్ణములతో క్రూరహోమం చేయాలి. 


మహాభీమ భైరవ మంత్రం 


న్యాసాదులు పూర్వమువలెనే ఆచరించాలి. 


మంత్రం-హ్రీంనమో మహాభమ బైరవాయ సర్వలోక 
భయంకరాయ సర్వశతృణాం సంహార కారణాయ హ్రుం హ్రం 
దేవదత్తం ధ్వంసయ ధ్వంసయ స్వాహా॥ 

ఇచ్చట దేవదత్త అనుచోట సాధ్యవ్యక్తి నామమును ఉచ్చ 
రించాలి. 42 వేలుజపించిన మంత్రము సిద్ధించును. 


విజయ భైరవ మంత్రం 


వీరం హుం ఓం నమో భగవతే విజయభైెరవాయ సర్వ 
శతృణాం వినాశనాయ విధురితాధరాయ నరరుధిర మాంస 
భక్షణాయ దేవదత్త ముచ్చాటయోచ్చాటయ తాడయతాడయ 
సంహరసంహర భస్తే కురు కురు స్వాహా! 


న్యాసాదులు పూర్మము వలెనే ఆచరించాలి. 


53 ఆకాశ బైరవ తంత్రం 


సిద్ద భైరవమంత్రం 


అస్యశ్రీ సిద్ధభైరవ మంత్రస్య శంకర బుషిః। 

సంకృతి ఛందః 

సిద్ధ ఖైరవో దేవతా। 

భంబీజం-ఫట్‌ శక్తిః। 

అభీష్ట సిధ్యర్థే వినియోగః। 

భాం ఇత్యాది షడంగ న్యాసం 

ధ్యాన శ్లోకం 

జలద పటలనీలం దీస్యమానోర్ష్య కేశం 

(త్రిశిఖ-డమరు హస్తం చంద్రరేఖా వతంసం। 

నినుల వృషభరూఢం చిత్రశార్జూల వాసం 

విజయమనిశమోడే విక్ర మోద్దండ చండమ్‌॥ 

మంత్రం- ఓం నమోభగవతే విజయబైరవాయ ప్రళ 
యాంతకాయ మహాబభైరవై మహాబరవాయ నర్వవివ్ను 
నివారణాయ శక్తిధరాయ చక్రపాణయే వటమూల నిషణ్ఞాయ 
అఖిల గణనాయకాయ ఆపదుద్ధారణాయ ఆకర్షయ ఆకర్షయ 
ఆవేశయ ఆవేశయ మోహయ మోహయ భ్రామయ9_. భాషయ 
౨_ శీవ్రం భాషయ9౭_ హ్రాంప్రీం త్రిపురతాండవాయ అష్ట 
భైరవాయ భాషయ స్వాహా॥ 


ఆకాశ భైరవ తంత్రం 54 


రుద్రబలి విధానం 


ఇది శృశానము నందు ఈక్రింది మంత్రముతో కోడిమాంసం 
-చేప అన్నం -గుగ్గిలం - పేలాలు -కొబ్బరికాయతో సమర్పించాలి. 
విధానము గురుముఖముగా (గ్రహించాలి. 


మంత్రం-ఓం హ్రీంశ్రీం హాలాహల భైరవ, అఖిలలోక భైరవ 
ఆంభైరవ ఆంభైరవ దేవదత్తే౭_స్మిన్‌తస్య సాధ్యస్యవాక్‌ మనస్వక్‌ 
చక్షుః శ్రోత జిహ్వా ఘ్రాణ ప్రాణనాకర్ష యాకర్షయ తోషయం9_ 
గర్ద్ణయ౭_. సాధథయ9_ బోధయ9_ నాదయ9._ నౌాదయ౭_ హం 
ఉచ్బాటయం9. శీఘ్రముచ్చాటయ ఏహ్యేహి మాంరక్ష£. మమేతత్చ 
లింభక్షల_ ఓంకార భైరవభక్ష9_ ఉన్మత్త భైరవభక్ష 9_నీలభైరవ 
భక్తు _ త్వరితం భక్ష9_ ఓం హ్రోంహ్రీం స్వాహా॥ 


క్షేత్ర పాలబైరవ మంత్రం 


అస్యశ్రీ క్షేత్ర పాలభైరవ మంత్రస్య బ్రహ్మాబుషిః। 

గాయత్రీ ఛందః। క్షేత్రపాల భైరవో దేవతా। 

క్షీం బీజం-స్వాహా శక్తిః। సర్వార్థ సిధ్యర్థే వినియోగః। 

క్షాం- ఇత్వాది భీజములతో షడంగన్యాసములు చేయాలి. 
ధ్యానశ్తోకం 

నీలాంజనాద్రి నిభమూర్ష్వ పిశంగ కేశ 

వృత్తాగ్నిలోచన ముపాత్త గదాక పాలం। 


28 


55 ఆకాశ బైరవ తంత్రం 


ఆశాంనరం భుజగభూషణ ముగ్రదంటష్టం 
క్షేత్రే శమద్భుత తనుం ప్రణమామి దేనమ్‌॥ 

2. రక్త జ్వాల జటాధరం శశిధరం రక్తాంగ తేజోనిధిం 
హస్తె శూల కపాల సాశడనురు లోకస్య రక్షాకరం। 
నిర్వాణం శునవాహనం భుజహర మానంద కోలాహలం 
నందే భూతపిశాచనాధ మనిశం క్షేత్రస్యపాలం రినే। 
మంత్రం- క్షాం క్షేత్రపాలాయ నమః ఇది అష్టాక్షర మంత్రము 

1 లక్ష జపించిన సిద్ధించును. 
బలిమంత్రము - ఓం క్షాం భిత్తి 9_ తుష్ట9_ కురు9_ కుల 

భంజయ 9_ నర్తయం9_ విశ9_ మహాభైరవ క్షేత్రపాల బలిం 


గ్రహణ9_ హుంఫట్‌ స్వాహా॥ 


క్షేతస్య పతినా వయం హితేనేన యజామసి 
గామశ్వం పోషయిత్వా సనోవ్పుడాతీ దృశే॥ 
దీనిని వేదపండితుల వద్ద స్వరయుక్తముగా నేర్చుకొని జపించాలి. 


బడబానల ఖైరవమంత్రం 


ఈ మంత్రం జపమువలన అగ్నిపుట్టును. 
అస్యశ్రీ బడబానల భైరవమంత్రస్య భాస్కరోబుషిః। 
పంక్తి ఛందః। భగవాన్‌ బడబానలో దేవతా! 


ఆకాశ భైరవ తంత్రం 56 


రంబీజం-స్వాహా శక్తిః అభీష్ట సిధ్యర్థే వినియోగః 
రం-ఇత్యాది బీజములతో షడంగ న్యాసము చేయాలి. 
ధ్యానశ్తోకం 

(త్రినయ నమరుణ త్వాబద్ద మౌళిం సుశుక్షాం 

శుకమరుణ నునేకా కల్పనుంభోజ సంస్థం। 

అభినుతనర శక్తి స్వస్తికాభీతి హస్తం 

ననుత కనకమాలాలం కృతాంసం కృశానుమ్‌॥ 

బుగ్వేదమంత్రం- త్వమగ్నే ద్యుభిస్వమాశు- శుక్షణి--- 2-5-17 
దీనికి ఈ క్రింది పల్లవం కూడా అవసరాన్నను సరించి జోడించాలి. 

-శతృవసూన్‌ సంహరాగ్నే తద్దేహం దహసత్వరం ఫట్‌ స్వాహా॥ 

108 సార్లు జపించాలి. 


దిక్సాల విధానం 


సాధకులకు అభీష్టసిద్ధి శీఫ్రముగా కలుగుటకు అష్ట 
దిక్సాలకుల మంత్రములు చెప్పబడుచున్నవి. ఇవి వారివారి ఆయుధ 
-ఆధిపత్య వాహన -శక్తి పరివార సహితముగా చెప్పబడినవి. వీటిని 
జపాదియందు పఠించిన అభీష్ట సిద్ధికలుగును. 

అస్యశ్రీలోకపాలా నాంమంత్రాణాం ఘోరరుద్ర బుషిః। 

అనుష్టుబ్‌-ఉష్టిక్‌ -త్రిష్టుప్‌-ప్రకృతి- గాయ త్రి-జగతీ- 

బృహతీ -పంక్తిః క్రమేణ ఛందాః। 

దిక్సాలాః దేవతాః 


29 


57 ఆకాశ బైరవ తంత్రం 


ఓం నమోభగవతే లం ఇంద్రాయ వజహస్తాయ సురాధి 
పతయే ఐరావత వాహనాయ సశక్తికాయ సపరివారాయ హుంఫట్‌ 
స్వాహా। 

ఓం నమో భగవతే హాం యమాయ దండహస్తాయ (ప్రేతాధి 
పతయే మహిషవాహనాయ సక్తికాయ సపరివారాయ హుంఫట్‌ 
స్వాహా। 

ఓం నమో భగవతే వాంవరుణాయ పాశహస్తాయ పయో౭_ 
ధిపతయే మకరవాహనాయ సశక్తికాయ సపరివారమ హుంఫట్‌ 
స్వాహా। 

ఓం నమో భగవతే యాంవాయవే ధ్వజహస్తాయ ప్రాణధి పతయే 

రురువాహనాయ సశక్తికాయ సపరివారాయ హుంఫట్‌ స్వాహా! 

ఓం నమోభగవతే సాం సోమాయ గదాహస్తాయ నక్షత్రాధి పతయే 

అశ్వవాహనాయ సశక్తికాయ సపరివారాయ హుంఫట్‌ స్వాహా! 

ఓం నమో భగవతే శం ఈశానాయ త్రిశూల హస్తాయ విద్యాధి 

పతయే వృషభవాహనాయ సశక్తికాయ సపరివారాయ 
హుంఫట్‌ స్వాహా॥ 

ఇవి ఎనిమిది మంత్రములు వరుసగా స్తంభన -ఆకర్షణ - 
సంహర- విద్వేష-ఉచ్చాటన -మోహన -దండన -ఐశ్వర్య (వశీకరణ) 
అష్టకర్మలకు ఉపయోగించ వచ్చును. 


ఆకాశ భైరవ తంత్రం 58 


వ్యాధి ప్రయోగ మంత్రం 


అస్యశ్రీ వ్యాధి ప్రయోగ మంత్రస్య వీరభద్రో బుషిః 

అనుష్టుబ్‌ ఛందః। 

మహావ్యాధి కరః శివో దేవతా! 

వ్యాంబీజం-హుం శక్తిః 

శతృపీడనే వినియోగః। 

వ్యాం-ఇత్వాది బీజములతో షడంగ న్యాసములు ఆచరించాలి. 

ధ్యాన శోకం 

త్రిపాదం త్రిభుజం భీనుం త్రిమూర్గానం త్రిలోచనం 

(తిశూలాసి కపాలాఢ్యం జ్యాలాస్యం వక్రదంష్టకం। 

సప్తశ్చంగం వసామాంస శ్వచర్మాంబర ధారిణం 

అశేషాంగ వ్రణోద్ఫూత కృమిజాల సమాకులం। 

వక్రనాసం బృహత్‌ స్కంధం క్షుధయా పీడితోదరం 

వైరిణాం దేహనూలింగ్య నుక్షయంతం నికర్లకం 

కషాయ కుసుమానీలం మహాన్యాధికరం భజే॥ 

మంత్రం - ఓం నమో భగవతే రుద్రాయ మహావ్యాధికరాయ 
దేవదత్తం పీడయ హుంఫట్‌ స్వాహా॥ 

ఇందు “దేవదత్త అనుచోట సాధ్యవక్తి నామమునుంచి శతృవు 
ఉన్న దిక్కువైపు కూర్చుండి 1008 సార్లు జపించినచో శతృవు వ్యాధి 
పీడితుడగును. 


30 


59 ఆకాశ బైరవ తంత్రం 


అస్యశ్రీ మృత్యు మంత్రస్య నారాయణ బుషిః। 

ఉష్టిక్‌ ఛందః। మృత్యుర్ణీ వాంతకో యమోదేవతా। 

హుంబీజం-(హైం శక్తిః జీవ సంహారే వినియోగః 

డాం ఇత్యాది షడంగ న్యాసములు ఆచరించాలి. 

ధ్యాన శ్లోకం 

రక్తాక్షం భీమదంష్టం ప్రకటిత వదనం వక్రనాసంకరాబ్దైః 
శూలం సాశంకసాలం ఫణిము సలహల నజ్రఖేటం నహంతం। 
భీమం కాలాభనీలం భుకుటితనయనం సైరిభోత్‌ స్కంధరూఢం 
నానాభూతైః కరాళైః పరివృతమభిల ప్రాణకాలం భజామి॥ 

మంత్రం- ఓం నమో భగవతు డాం మృత్యవే యమాయ 
సర్వజవ వారణాయ ఉగ్రాయ దండవాన్తాయు ఇం హైం 
దేవదత్తం గృహ్హగృహ్ల సర్వలోక భయంకరాయ నాశయ నాశయ 
హైం హ్రూంఫట్‌ స్వాహా॥ 
అర్ధరాత్రి యందు సాధ్యవ్యక్తి నామసహితముగా 1008 సార్లు జపించాలి. 


శరభ కవచం 


అస్యశ్రీ శరభ సాళువ పక్తిరాజ కవచస్య సదాశివబుషిః। 
బృహతీ ఛందః। శరభైశ్వరో దేవతా। 

ఓం బీజం-హ్రీం శక్తిః పక్తిరాజేతి కీలకం। 

పరప్రయోగ శాంత్యర్థే, సర్వశతృ నివృత్తయే వినియోగః 


ఆకాశ భైరవ తంత్రం 60 


ధ్యానం 
రక్తాభం సుప్రసన్నం త్రినయననున్సుతో న్మత్త భాషాభిరానుం 
కారుణ్యాం భోధిమోశం నరదనుభయదం చంద్రరేఖా నతంసం। 
శంఖధ్మాతాఖిలాశా ప్రతిహత నిధినా భాసనూనాత్మభానం 
సర్వేశం సాళువేశం ప్రణతభయహరం పక్షిరాజం నమామి॥ 
శ్లో ఓం శ్రీంశినఃపురతః పాతు మాయాధీశస్తు పృష్టతః 
పినాకీ దక్షిణం పాతు వానుపార్వ్యం మహేశ్వరః। 
శిభాగ్రం పాతుమే శంభుర్నిటలం పాతు శంకరః 
ఈశ్వరో వదనం పాతు భ్రువోర్మధ్వం పురాంతకః 
భ్రువౌపాతు నునుస్తాణు:ః కపర్పీసాతు లోచనే 
శర్యోమే (శ్రోత్రయోఃసాతు వాగీశః పాతు లంబికాం। 
నాసయోర్మే వృషారూఢో నాసాగ్రం వృషభధ్వజః 
స్మరారిః పాతుమే తాల్యోః ఓష్టయోర్భ క్రవత్సలః। 
జిహ్వాం మమసదాపాతు సర్వవిద్యా ప్రదాయకః 
పాతునృుత్యుంజయో దంతాన్‌ చిబుకం పాతు సాతుభూతరాట్‌। 
పరమేశః కపోలౌమే త్రికంపాతు కపాలభృత్‌ 
కంఠం పశుపతిఃపాతు శూలీపాతు హనూమము। 
స్కంధద్వయం హరఃపాతు ధూర్దటిః పాతుమే భుజౌ 
భుజసంధి మహాదేవో ఈశానోమే ప్రకూపరే। 
నుధ్యసంధీ జగన్నాధ: ప్రకోష్టే చంద్రశేఖర: 


31 


ఆకాశ బైరవ తంత్రం 


మణిబంధా త్రినేతోమే భీమఃపాతు కరస్థలే। 
కరపృష్టే నుడఃపాతు రుదో౭_.౦ గుష్టద్వయే మను 
ఉమాసహయ స్తర్ణన్యా భర్లోమే పాతు నుధ్యమే। 
అనామికే కరాలాస్యః కాలకంఠః కనిష్టికే 
గంగాధరో9_ంగుళీపర్వాణ్య ప్రమేయో నఖానిమే। 
వక్షస్తత్సురుషః పాతు వానుదేవ స్తనద్వయం। 
అఘోరో హృదయంపాతు వామదేవ స్తనద్వయం। 
భాలదృక్‌ జఠరం పాతు నాభిం నారాయణ ప్రియః 
కుక్షౌ ప్రజాకరః సాతు కుక్షిపార్శే నుహాబలః। 
సద్యోజాతః కటీపాతు పృష్టభాగంతు భైరనః 
మోహనో జఘనః పాతుగుదంనమను జితేంద్రియః! 
ఊర్ద్వ రేతాలింగదేశం వృషణం విశ్వమోహనః 
ఊరూద్వయం భవఃపాతు జానుయుగ్మం భవాంతకః। 
హుంకారః పాతుమే జంఘే ఫట్‌కారో మమగుల్ఫకే 
నషట్‌ కారోత ౦గుళీ సారే స్వధాకారో 9_ంగుళీకర్మను 
త్వరితః సర్వసంధీన్మే రోవముకూపాణి సింహజిత్‌। 
త్వచంపాతు నునోవేగః కాలజిత్‌ రుధిరంనును 
పుష్టిదః పాతుమే మాంసం మేదోమే స్వస్తిదో౭ వతు। 
సర్వాత్మాస్థిచయం పాతు మజ్జానంమే జగత్‌ ప్రభు 
శుక్రం వృద్దికరః పాతుభగవాన్‌ శరభేశ్వరః। 


ఆకాశ భైరవ తంత్రం 62 


మూలాధారాంబుజం పాతు బుద్దిం నాచానుధీశ్వరః 
స్వాధివ్యా నమజఃపాతు మణిపూరం హరి ప్రియః 
అనాహతం సాళువేశో విశుద్దం జీననాయకః। 
సర్వజ్ఞాన ప్రదోహ్యాజ్ఞాం అలాటంమే సదాశినః 
బ్రహ్మరంధ్రం మహాదేనః పక్షిరాజో9_భిలాత్మ వాన్‌! 
సర్వలోక వశీకారః పాతుమాం పరగర్వజిత్‌ 
వజ్రముష్టి నరాభీతిహస్తః కాలాభ్ర సన్నిభః। 

విజయా సహితః పాతుచైంద్రీ కకుభనుగ్ని జిత్‌॥ 
శక్తిశూల కపాలాసి హస్తః సౌదామినీ ప్రభః 
జయాయుతో నుహాభీముః సాతువైశ్వానరీం దిశం! 
దండాసి ముసలం హాల పాశాంకుశ కరాంబుజః 
యమూంతకోల_ జితాయుకో యామ్యాంసాతు దిశంనును। 
ఖడ్గఖేటాసి పరశుహస్త శతృవిమర్హనః 

అపరాజిత యాయుక్షః సదాన్యాన్నెరు తిందిశం। 
పాశాంకుశ ధనుర్పాణ పాణిఘోణియుతో 9_గ్రకః 
హరిద్రా భో౭_నిశం పాయాద్యారుణీం దిశమాత్మజిత్‌। 
ధ్వజ చక్రయుతో దారి భుజోదురాయుతో 9 _ర్గలః 
చండనేగః శినః:పాయత్‌ సతతం నూరుతీం దిశం। 
గదాస్రగ్యరదాభీతి కరాంభోజ శ్రియాయుతః 
కనకాభోముహాతేజః పాతుకా బేరకీదిశం। 


32 


ఆకాశ బైరవ తంత్రం 


త్రిశూలాహి కపాలాన్ని దోస్తలో విద్యయాయుతః 
భస్మోద్దూళిత సర్వాంగ ఐశం పాత్వపరాజితః। 
జపాస్రక్‌ పుస్తకాంభోజ కమండలు కరాంబుజః 
ఊర్హ్యం పాతు గిరాయుక్తః సర్వభూతహితేరతః। 
శంఖచక్ర గదాభీతి హస్త పద్మాయుతో ౨_న్యయః 
కాలాంజన సమోనీలః పాతాళం సాత్వనా రతం। 
అనుకాని దిశఃపాతు సాళునో నారసింహజిత్‌ 
శరభఃపాతు సంగ్రామే యుద్దేవైరి కులాంతకః। 
సర్వసంపత్‌ ప్రదఃపాతు ధనధాన్యాది కుంకునును। 
సంతానదః సుతాన్‌పాతు దారానాయుష్కరో 2నిశం 
బంధూన్‌ వృద్దికరఃపాతు గృహంసర్వ వశంకరః। 
గ్రానుంగ్రామేశ్వరః పాతు రాజ్యంపాతు దిగంబరః 
రాష్ట్రం శాంతికరఃసాతు రాజానంధర్మ శాసకః। 
మార్గం దుష్టహరఃపాతు ధర్మకర్మాణి భైరనః 
బటుకః సాతుమేసర్వం త్ర్యవస్థాను భయేషుచ। 
స్పర్మవీక్షణయుక్తః ప్రాణరక్షాం నునోజనః 
ప్రధానమూర్తి భావశ్చ ప్రాసాదేష్వాశు సిద్దికృత్‌। 

ఈ కవచము 'వజ్రపంజర కవచ" మని ప్రసిద్ధి పొందినది. 


దీని పఠనము చేత దేహమునకు దేహమునకు మనసుకు ఆరోగ్యము 
కలుగును. 


33 


ఆకాశ భైరవ తంత్రం 64 65 ఆకాశ భైరవ తంత్రం 


కామరాజ మంతము శ్రీం-ఇత్యాది భీజములతో అంగన్యాసం 


హ్రీం- ఇత్యాది బీజములతో కరన్యాసం చేయాలి. 
అస్యశ్రీ కామరాజమంత్రస్య సంమోహన బుషిః। 


న శోకం- 
గాయత్రీ ఛందః మన్మధో దేవతా! ప ప! 
కం బీజం-ఈం శకిః॥ మోహనే వినియోగః। రక్తాభాం పీతవస్రాం స్మితముఖ కమలామిందు రేఖానతం సాం 
కాం-ఇత్యాది బీజములతో షడంగన్యాసము లాచరించాలి. దివ్యెర్మాణిక్య ముక్తా మణిగణ ఖచితైర్ఫూషణ రీప్యమానా అ। 


పుస్ఫేష్విక్షాసి బాణానరిజలజ భుజాం ఫుల్లపద్మాయతక్షీం 


తత్‌ స న్న ;దామాంగరాగం చాముండా స్పక్‌ నృముండీం రిప్టకులనుధనాం శాకినీం భానయామి॥ 
స్వకరకలిత సాశం సాంకుశాగ్రేక్షు చాసం। మంత్రం - శ్రీం హ్రీం కట్‌ రక్తచాముందీశ్వరీ శతృజీవ 
మణినూయ మకుటాద్యైః దీప్తమాకల్పజాలైః వినాశినీ వహ్యేహి శీఘ్రం ఇష్టానాకర్షయ స్వాహా॥ 

అరుణలిన సంస్టెశ్చింతయే దంగయోనిమ్‌॥ 34 వేలు జపించిన మంత్రము సిద్ధించును. అనంతరం 


దశాంశవిధానముతో పురశ్చరణ ఆచరించాలి. ఇది వామాచార 


విధానంలో పంచమకార సాధన వలన సిదించును. గురు 
కామదేవాయ విద్మహే పుష్పబాణాయ థీమహి స్ట 

ముఖముగా విధానము గ్రహించవలయును. 
తన్నో. నంగః ప్రచోదయాత్‌! 


24 లక్షలు జపించిన మంత్రము సిద్ధించును. మోహినీదేవి మంత్రము 


కీ -ఆకరణ, వళశీకరణములు ఫలించును. 
(ఆకర్షణ, రం 60. ఆల అస్యశ్రీ మోహినీదేవి మంత్రస్య ఈశాన బుషిః 


రక్తచాముండీ మంత్రము జగతీ ఛందః మోహినీ దేవతా! 


| రు 
అస్యశ్రీ రక్తచాముండీ మంత్రస్య శంకర బుషిః। ఐంబీజం -హ్రీంశక్తిః-క్లీం కీలకం! 
అనుష్టుఫ్‌ ఛందః। రక్తచాముండీ దేవతా! లోకానాంచిత్త సంమోహనే వినియోగః 


శ్రీంబీజం-ప్రీం శక్తిః ఇష్టసిద్ధయే వినియోగః ఐంహ్రీం ఇత్యాది షండంగ న్యాసములా చరించాలి. 


కామరాజ గాయత్రీ మంత్రము- 


ఆకాశ భైరవ తంత్రం 66 


ధ్యాన శోకం 

భువనవిజయదక్షా పుష్పబాణేక్షు చాపా 

జగతి వివిధ రూపాన్‌ దర్మయంతి జనానాం। 

తరుణతరణి శోభాశ్వేత వాసో నసానా 

జయతి నిఖిలలోకాన్‌ జీవినీ మోహినీయమ్‌॥ 

మంత్రం- ఐంహ్రీం క్లీం ఓం నమోభగవతీ మహామోహినీ 
మహామాయే సర్వలోక వశంకరి దేవదత్తస్య వాక్‌ చక్షుశ్చిత్తం 
మోహయ మోహయ నానారూపాకృతీః శీఘ్రం దర్శయ దర్శయ 
హ్రీం స్వాహా॥ 


ర్‌వేలు జపించిన సిద్ధించును 


అస్య శ్రీద్రావిణీదేవి మంత్రస్య వరుణో బుషిః। 
బృహతీ ఛందః। ద్రావిణీ దేవతా! 
ద్రాంబీజం-స్వాహా శక్తిః 
స్వేచ్చా (దావక సిధ్యర్థే వినియోగః 

ధ్యాన శోకం 
చంద్రార్థ చూడాం శతపత్ర నేత్రాం 
శరాస పుప్పేషుకరాం నరాణాం। 


67 ఆకాశ బైరవ తంత్రం 


దృగాస్యచిత్త శవణాంగ లక్ష్మ్యాం 

శ్రీ ద్రావిణీం నౌమిసుధాగర్ద వాణీమ్‌॥ 

మంత్రం- ఫేం ఠం ద్రాం నమో భగవతి జగన్మోహిని 
సోమేశ్వరి సర్వలోకాక్షి హృత్‌ శ్రోత్రం ద్రావయ ద్రావయ స్వాహా॥ 


84 వేలు జపించిన మంత్రము సిద్ధించును. 


అస్య శ్రీశబ్దాకర్పిణి మంత్రస్య బలప్రమథనో బుషి! 

జగతీ ఛందః। శబ్బాకర్షిణి సుందరీ దేవతా। 

పంబీజం-స్వాహా శక్తిః 

పాం-ఇత్యాది భీజములతో షడంగన్యాసములు ఆచరించాలి. 

ధ్యానశ్తోకం 

పాశాంకుశ ధనుర్సాణ సాణిమేణాంక సన్నిభాం 

చండనాతాది గనునాం శబ్బాకర్షణ తత్సరాం। 

నుహానూయాం నిశేషజ్ఞాం మందస్మిత ముఖాంబుజాం 

భక్తేష్టదాన నిరతాం ప్రణనూమి జగన్మయీమ్‌॥ 

మంత్రం- పాం ఓం నమో భగవతి శబ్దాకర్పిణి దేవి అభష్ట 
వరదే సర్వలోక మోహిని సర్వమయే శబ్దానాకర్షయ స్వాహా॥ 

40 వేలు జపించిన సిద్ధించును. దీనివలన దూర(శవణ విద్య 
కలుగును. 


ఆకాశ భైరవ తంత్రం 68 


భాషాదేవి మంత్రం 


అస్యశ్రీ భాషాదేవి మంత్రస్య బ్రహ్మబుషిః। 

గాయత్రీ ఛందః-మహావాణీ దేవతా! 

యాంబీజం-స్వాహా శక్తిః। 

సర్వశబ్దార్థ విజ్ఞాన సిధ్యర్థే వినియోగః। 

సం-ఇత్వాది భీజములతో షడంగ న్యాసములా చరించాలి. 

ధ్యాన శ్లోకం 

నవనలళిని నిరూఢా వల్లభా పద్మజస్య 

ద్యుతి విహసిత చంద్రోద్దాను కాంతిప్రసన్నా! 

విహరతు మమచిత్తే సర్తబోధ ప్రదాత్రి 

వితరతు సుకవిత్వం సర్వలోకే ప్రసిద్ధమే॥ 

మంత్రం- ఓం సం సరస్వతి స్వాహా॥ 

7వేలు జపించిన సిద్ధించును. అనంతర పురశ్చరణ. అనం 
తరం ప్రతీరోజూ వందసార్లు జపించాలి. విద్యాయోగం జ్ఞానం కల్లును. 


అస్యశ్రీ లక్ష్మీమంత్రస్య వామేశో బుషిః॥ 

బృహతీ ఛందః। మహాలక్ష్మీ దేవతా 

సర్వసమృద్ధయే వినియోగః। 

శ్రీం-ఇత్యాది బీజములతో షడంగ న్యాసములా చరించాలి. 


3౨ 


69 ఆకాశ బైరవ తంత్రం 


ధ్యాన శ్లోకం 

యాసాపద్మానస్టా విపులకటితటీ పద్మప త్రాయతాక్షీ 
గంభీరావర్తనాభి స్తనభరనమితా శుభన స్రోతరీయా! 
లక్ష్మీర్ణివైర్లజేం ద్రెర్మణి గణఖచితైః స్నాపితా హేమకుంభైః 
నిత్యం సాసద్మ హస్తామునునసతు గృహే సర్వనూంగళ్య యుక్షా॥ 

మంత్రం-ఓం శ్రీం క్లీం మహాలక్ష్మి ఏహ్యేహి సర్వసాభాగ్యం 
దేహిమే స్వాహా॥ 

24 వేలు జపించిన మంత్రం సిద్ధించును. 

అనంతరం పురశ్చరణ చేయాలి. ప్రతీరోజూ 108సార్లు 


జపించాలి. 


మాయామంత్రం 


అస్యశ్రీ మాయామంత్రస్య మంకణ బుషిః 
ఉష్టిక్‌ ఛందః! మహామాయా దేవతా! 
హ్రీంబీజం-హ్రీం శక్తిః 
సర్వాకర్షణ సిధ్యర్థే వినియోగః! 
హ్రీం-బీజముతో షడంగన్యాసములాచరించాలి. 
ధ్యానశ్తోకం 
నమూయాపుటేన జగతాం వివశం చమోహం 
మాయాకుతూహల నునోరధమా కరోతి। 


ఆకాశ భైరవ తంత్రం 70 


నారాయణ ప్రియతమా సుతమాలనీలా 

శూలాయుధా విజయతే తురగాధి రూడా॥ 

మంత్రం-ప్రాం మహామాయే జగన్మోహినీ నర్వజన 
వాక్‌-మనకః-కాయ-చక్టుక- శ్రోత్ర - వ్రలూణ- ప్రాణాన్మోవాయ 
మోహయ స్వేచ్చా కుతూహలం శీఘ్రం దర్శయ దర్శయ హ్రీం 
న్వాహా॥ 


50వేలు జపించిన సిద్ధించును. 


పులిందినీ మంత్రం 


అస్యశ్రీ పులిందినీ మంత్రస్య శంకరో బుషిః। 

జగతీ ఛందః! 

పులిందినీ దేవతా! 

ఈంబీజం -స్వాహా శక్తిః। 

పులిందినీ అనుగ్రహ సిధ్యర్థే వినియోగః। 

ఆం -ఇత్యాది బీజములతో షడంగన్యాసములా చరించాలి. 

ధ్యానశ్తోకం 

బర్హాపీడక చాభిరానుచికురాం బింబోజ్వల చృంద్రికాం 
గుంజాహారలతాంశు జాలనిలసత్‌ గ్రీవామధీరేక్షణామ్‌। 
మాకంద ద్రునుపల్లవారుణపటాం మందేందు బింబాననాం 
దేసీం సర్వమయీం ప్రసన్నహృదయాం ధ్యాయేత్కి రాతాన్సుతామ్‌॥ 


36 


ఆకాశ బైరవ తంత్రం 


అస్యశ్రీ శాస్తమంత్రస్య అర్దనారీశ్వరో బుషిః। 

అనుష్టుప్‌ ఛందః। 

హరిహరాత్మజో మహాశాస్తా దేవతా! 

హ్రీం బీజం-నమః శక్తిః 

సర్వార్థ సిధ్యర్థే వినియోగః। 

మూలమంత్రంతో షడంగన్యాసములా చరించాలి. 
ధ్యానశ్తోకం 

అశ్యానుకోనుల విశాలతనుం నిచిత్ర 

వాసోవసాన మరుణోత్సల దానహస్తం। 

ఉత్పుంగ రత్ననుకుటం కుటిలాల కేశం 

శాస్తార మిష్టవరదం శరణం ప్రపద్యే॥ 

శాంతం శారద చంద్రకాంతి ధనళం చం ద్రాభిరానూననం 

చంద్రార్కోపల కాంతికుండలధరం చం ద్రాభిరామాననం। 

వీణా పుస్తక నుక్షసూత్రనలయ వ్యాఖ్యానము ద్రాః కరైః 

బిభ్రాణం కలయేసదా హృదిమహా శాస్తంహివాక్సిద్దయే॥ 

తేజోనుండల నుధ్యగంత్రినయనం దిన్యాంబరాలంకృతం 

దేవం పుష్పశరేక్షు కార్ముక లసన్మాణిక్య సాత్రాభయాన్‌ 

బిభాణం కరపంక జైర శ్రైదగజ స్కంధాధి రూఢంనుహా 

శాస్తారం సతతం భజామి వరదం త్రైలోక్య సంమోహనమ్‌॥ 


ఆకాశ భైరవ తంత్రం 72 


4. కల్లా రోజుల నీలకుండలధరం కాలంబుదశ్యామలం 
కర్ఫూరా కలితాభిరామతిలకం కాంతేందుబింబాననం। 
శ్రీదండాంకుశసాన శూలవిలసత్సాణిం నుదోర్దద్విపా 
రూఢం శతృ్సనిమర్హనం హృదినుహాశాస్తేశ మాద్యంభజే। 
మంత్రం- హ్రీం హరిహరపుత్రాయ పుత్రలాభాయ శతృ 

నాశాయ మదగజవాహనాయ మహాశాన్తాయ నమః॥ 


38వేలు జపించిన సిద్ధించును. 


సంక్షోభిణీ మంత్రం 


అస్యశ్రీ సంక్షోభిణీ మంత్రస్య అగస్త్య బుషిః। 

పంక్తి ఛందః। సర్వసంక్షోభిణీ దేవతా! 

క్షంబీజం-హ్రీం శక్తిః। సర్వసంక్షోభణీ వినియోగః 

క్షాం-ఇత్యాది భీజములతో షడంగన్యాసములా చరించాలి. 

ధ్యానశ్తోకం 

పూర్వాపంచనుఖారూఢా పరిఘూసి కరాంబుజా!। 

సర్వారిహృదయక్షోభ కారిణీ పాతు సర్వదా॥ 

మంత్రం - క్షాం ఓం నమోభగవతి అపవాద హరే - పరే మహా 
క్రూరే సర్వశతృవిమర్దినీ 'దేవదత్త' మనఃక్షోభం కురుకురు స్వాహా! 

88 వేలు జపించిన సిద్ధించును. సాధ్యవక్తి నామ సంపుట 
ముతో నిత్య సహస్రం జపించిన శతృమనసు క్షోభించును. 


37 


73 ఆకాశ బైరవ తంత్రం 


ధూమావతీ మంత్రం 


అస్యశ్రీధూమావతీ మంత్రస్య నారసింహో బుుషిః। 

పంక్తిఛందః। 

జ్యేష్టాదేవీ దేవతా! 

ధూంబీజం -స్వాహాశక్తిః। 

శతృ నిర్మూలనే వినియోగః 

ధాం - ఇత్యాది భీజములతో షడంగన్యాసమాచరించాలి. 

ధ్యానశ్తోకం 

ధ్యాయేత్కాలాభ్రనీలాం నిలిథితనదనాం కాకనాసాం నికర్ణాం 
సంమార్దన్యుల్క శూర్చెర్యుత ముసలకరాం న క్రదంతా విషాస్యామ్‌। 
జ్యేష్టాం నిర్వాణ నేషాం భుకుటితతనయానాం ముక్తకేశాముదారాం 
శుస్కోత్తుంగా తితిర్యక్‌ స్తనభరయుగలాం నిషృసాం శత్సహం గ్రీమ్‌॥ 

మంత్రం-ధూం ధూమావతీ న్వాహా॥ 

7 వేలు జపించిన మంత్రము సిద్ధించును. 


శరభకవచం జపించిన అనంతరం ప్రయోగములు 
ఆచరించాలి. లేనిచో సాధకునకు అరిష్టములు కలుగును. మంత్రసిద్ధి 
పొందిన పిమ్మట సాధకుడు ప్రతీనిత్య రాత్రియందు వెయ్యిసార్లు 
జపించిన శతృబాధ ఉండదు. 


ఆకాశ భైరవ తంత్రం 74 


ధూమావతీ మాలామంత్రం 


ఓం నమోభగవతి శతృసంహరిణి, సర్వరోగశమని, సకల 
రిపుధన -ధ్యానక్షయంకురుకురు ధూమావతీశ్వరి శరభ సాళువ పక్షి 
రాజప్రియే, అమృతకలశ వరదాభయ కమల కరాంబుజే జగత్‌ 
క్షోభిణి, దేవదత్తస్య శరీరే వర్తమాన వర్తిష్య్వమాణ సకలరోగం 
మోచయ మోచయ సమస్త భూతాన్‌ నాశయ నాశయ సర్వో న్మాద 
శమనం కురుకురు ధూమావతీశ్వరి శరభ సాళువ పక్షిరాజ ప్రియే, 
అమృతకలశ వరదాభయ కమల కరాంబుజే జగక్‌క్షోభిణి “దేవదత్తస్య 
శరీరే వర్తమాన వర్తిష కయమాణ సకలరోగం మోచయ మోచయ 
సమస్త భూతాన్‌ నాశయనాశయ సర్వోన్మాదశమనం కురుకురు 
స్వాహా॥ 

దేవదత్త అనుచోట సాధ్యవ్యక్తి నామముంచి జపించిన 
రోగశాంతి కలిగి ఆరోగ్యము సిద్ధించును. 


చిత్ర విద్యామంత్రము 


అస్యశ్రీ చిత్రవిద్యా మంత్రస్య సంవర్త బుషిః 
శక్వరీ ఛందఃచిత్రవిద్యాదేవతా। 
వంబీజం-రుంశక్తిః। 

వౌర్య సిధ్యర్థే వినియోగః। 

మూలమంత్రముతో షడంగన్యాసములా చరించాలి। 


38 


75 ఆకాశ బైరవ తంత్రం 


ధ్యానం 

అనుల కనులమధ్యే చంద్రపీఠే నిషణ్లాం। 

అన్సుత కలశదానా భీతిముద్రాగ్ర హస్తామ్‌। 

ప్రణత శిరసిపూరం సస్రవంతం సుధాయాః 

శరణనుహమనుపైమి శ్రీశినాం చిత్రవిద్యామ్‌॥ 

మంత్రం-వంరుంధ్రాం సంజుంఠం హ్రీంశ్రీంఓం నమో 
భగవతి చిత్తవిద్యే మహామాయే అమృతేశ్వరి సర్వవిషం నాశయం౭_ 
సర్వతాపజ్వరం హనహన సర్వపై త్యోన్మాదం మోచయం9. 
ఉష్టంశమయం౭_ సర్వజనం మోహయం౭_ మాంపాలయ పాలయ 
శ్రీంహ్రీంఠం జుం సంధ్రూంరుండంవం స్వాహా॥ 


1008 సార్లు జపించాలి. ఇష్టసిద్ధికలుగును. 


జ 


సప్తమాతృకా మంత్రములు 


బ్రాహ్మీ 
అస్యశ్రీ బ్రాహ్మీ మంత్రస్య బ్రహ్మదేవతా। 
గాయత్రీ ఛందః బ్రాహ్మీ దేవతా। 
లంబీజం-గాయత్రీ శక్తిః। 
ఇష్టసిధ్యర్థే వినియోగః। 
మూల మంత్రముతో షడంగన్యాసములాచరించాలి. 


ఆకాశ భైరవ తంత్రం 76 


ధ్యానశ్తోకం 
రక్తాంరక్త సుమాల్య లేపవసనాం భూషాదిభిర్ఫూషితాం 
శుద్దాం స్మేరచతుర్ముఖీం శుభతరగ్రీవాం ద్వొనేత్రాంచలాం। 
దేసీందండకనుండలం స్రునస్రుచాక్ష స్రక్కరాంభోరుహాం 
బ్రాహ్మీం భక్తజనేష్ట దాననిరతాం నందేసుహం సాననామ్‌॥ 
మంత్రం-ఓం భూర్భువఃస్వః తత్సవతుర్వరేణ్యం భర్లోదేవస్య 
ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌॥ 


అక్షరలక్షలు జపించిన సిద్ధించును. చతుర్వర్గ ప్రాప్తి కలుగును. 
మాహేశ్వరీ 

అస్యశ్రీ మహేశ్వరీ మంత్రస్య రుద్ర బుషిః। 

గాయత్రీ ఛందఃదేవీ మాహేశ్వరీ దేవతా! 

భువోబీజం-గాయత్రీ శక్తిః 

ఇష్టసిధ్యర్థే వినియోగః। 

మూలమంత్రముతో షడంగన్యాసములా చరించాలి. 

ధ్యానశ్తోకం 

శ్వేతాభాం శ్వేతన స్రాం కుచభరనమితాం శ్చేతనూల్యాభిరామాం 
త్రేథాశూలంకపాలం కనకమణిజప స్రగవహంతీం కరాబ్దైః। 
నందే నడ్యాహరూఢాం స్మితనిశదచతుర్వ క్ర పద్మాం త్రినేత్రాం 
మాహేశం స్నిగ్ధకేశం మణిమయవలయాం నున్యుయుక్తాం ప్రసన్నామ్‌॥ 


77 ఆకాశ బైరవ తంత్రం 


మంత్రం-ఓం భువః ఓంభూర్హ్భువః స్వః తత్సవితుర్వరేణ్యం 
భర్లో దేవస్యధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌! 


అక్షరలక్షలు జపించిన సిద్ధించును 


కౌమారీ మంత్రము 


అస్యశ్రీ కౌమరీ మంత్రస్య భరద్వాజ బుషిః। 

పంక్తి ఛందః।కౌమరీ దేవతా 

కంబీజం-హుంశక్తిః। 

అనుగ్రహ సిధ్యర్థే వినియోగః। 

క్వాం-ఇత్యాది బీజములతో షడంగన్యాసమా చరించాలి. 

ధ్యానశ్తోకం 

పీత్రాభాం శక్తిఖడాభయనరసుభుజాం పీతమాల్యాం శుకాఢ్యాం 
దేవీం బర్హాధిరూఢాం హినుకరశకలాద్ద నీలాలకాంతాం। 
నానారల్నెర్విచిత్రెః అనుఖచిత మహాభూషళ్తె ర్ఫూషితాంగం 
ధ్యాయేత్‌ సర్వార్థ సిద్ధ్యై ప్రణత భవహరాం దివ్యహారాంకునూరీమ్‌॥ 


మంత్రం - క్వాం ఓం నమోభగవతి కౌమారీ శిఖవాహనే 
wa Nn. ఆ 
మాం పాలయ సకలానురమర్ది ఏవ్యాహి రిపూన్‌ మర్మయమరద్దయ 
హుంఫట్‌హుంఫట్‌ స్వాహా! 


అక్షరలక్షలు జపిస్తే సిద్ధించును. 


ఆకాశ భైరవ తంత్రం 78 


వైష్టవీ మంత్రము 


అస్యశ్రీ వైష్ణవీ మంత్రస్య విష్ణుః బుషిః। 

గాయత్రీ ఛందః-వైష్టవీ దేవతా! 

వంబీజం-సంశక్తిః। సర్వాభీష్ట సిధ్యర్థే వినియోగః। 

ఇత్యాది కరన్యాసం-సాం ఇత్యాది అంగన్యాసము 
ధ్యానశ్తోకం 

నురకతమణినీలా నీలవాసోవసానా 

విధృత మణిజ పస్రక్‌ కంబుచ క్రాంబుజాఢ్యా। 

చపల గరుడ రూఢా సర్వతో వక్త పద్మా 

దిశతు దినమఘుఘ్నీ జీవనీ వైష్ణవీ నః॥ 

మంత్రం-ఓం వంసం తత్సవితుర్వరేణ్యం భర్లోదేవన్య 


భమహి, థియోయోనః ప్రచోదయాత్‌! 


అక్షరలక్షలు జపించిన సిద్ధించును. 


అస్యశ్రీ వారాహీమంత్రస్య అ(త్రిబుషిః। 
అనుష్టుప్‌ ఛందః-వారాహీ దేవతా। 
బంబీజం-హుంశక్తిః। సర్వాభీష్ట సిధ్యర్థే వినియోగః। 


40 


ఆకాశ బైరవ తంత్రం 


ధ్యానశ్తోకం 
వజ్రోపల సమాంనీలాం ప్రసన్నాం మహిషాసనాం। 
సర్వదుఃఖ హరాంఘోరాం స్థబ్దలో నమూననాంనునుః॥ 
మంత్రం- నం వారాహీ స్వాహా॥ 
అక్షర లక్షలు జపించిన సిద్ధించును. 
ఈ మంత్రమును దక్షిణాభి ముఖముగా జపించిన శతృనాశ మగును. 


నారసింహీ మంత్రము 


అస్యశ్రీ నారసింహీ మంత్రస్య ఘోరతమా బుుషిః। 

పంక్తిఛందః-నారసింహీ దేవతా। 

నంబీజం-ఫట్‌ శక్తిః 

సర్వశత్రూచ్చాటనే వినియోగః। 

నాం -ఇత్యాది భీజములతో షడంగన్యాసములాచరించాలి. 
ధ్యానశ్తోకం 

అశ్వాధిరూఢా నుతిభిముగాత్రిం 

అరాతి వర్గానతి ఘాతయంతీమ్‌। 

శిలానిభంగై ర్వినిధైః కుచాభిః 

నమామి ఘొోరాం వరదాం నృసింహీమ్‌॥ 

మంత్రం-నమోనమోభగవతి నారసింహీ సర్వలోకేశ్వరి 


వాం-ఇత్యాది బీజములతో అంగన్యానకర న్యాసము సకలాసురమర్థినీ సమస్తరి పూనుచ్చాట యోచ్చాటయ స్వాహా॥ 


లాచరించాలి. అక్షరలక్షలు జపించిన సిద్ధించును. 


ఆకాశ భైరవ తంత్రం 80 


ఇంద్రాణీ మంత్రము 


అస్యశ్రీ ఇంద్రాణీ మంత్రస్య పురందర బుషిః। 
అనుష్టుప్‌ఛందః। ఇంద్రాణీ దేవతా। 
హ్రీంబీజం -శ్రీంశక్తి ఓం కీలకం! 
ఇష్టకార్య సిధ్యర్థే వినియోగః! 
హ్రీం-శ్రీం-ఓం బీజములతో షడంగన్యాసములాచరించాలి. 
ధ్యానశ్తోకం 
హీమాభాం వరమాలికాభిరచితాం హేనమూం ప్రసన్నాననాం 
నానారత్న విభూషితాం నవనవాం నాథాం హరీశాదినాం। 
నూయాతిత పరాక్రనాం మదగజస్కంధే నిబద్దాసనాం 
నందేనాగ వినాశినీం ననకరాం నజ్రాయుధోద్యత్కరామ్‌॥ 
మంత్రం- ఓం భూర్ఫ్చువఃన్వః ఇంద్రాణీ మాసునారీషు 
సుపత్నీ మహమశ్రవం।నహ్యస్యాపరంచన జరసామతే పతిః 
1విశ్వస్మాదింద్ర ఉత్తరః స్వఃభువః భూః ఓం న్వాహా॥ 
బుగ్వే-8-4-8. 
అక్షరలక్షలు జపించిన సిద్ధించును. 


చాముండీ మంత్రము 


అస్యశ్రీ చాముండీ మంత్రస్య వశిష్టబుషిః। 
అతిజగతీ ఛందషచాముండీ దేవతా। 


81 ఆకాశ బైరవ తంత్రం 


హ్రీంబీజం-హుంశక్తిః:-ఫట్‌ కీలకం। 

శతృనిగ్రహే వినియోగః 

(హ్రోం-ఇత్యాది భీజములతో షడంగన్యాసములాచరించాలి. 

ధ్యానశ్తోకం 

ధ్యాయేత్రేతా సనస్థాం ముసలశరగదా ఖడ్గకుంతాస్య భీతీః 
గోత్రాదానం శరాసం పరిఘజలధికం పాశవేటం నరంచ। 
హస్తాంభోజైర్వహంతీం శశిరనినయనా మక్షవర్షాత్మరూసాం 
చాముండీ ముండనూలాం సకలరిపుహరాం శ్యానులాం కోమలాంగీమ్‌॥ 

మంత్రం- హ్రీం నమోభగవతి చాముండేశ్వరి సర్వశతృ 
వినాశిని సర్వలోక భయంకరి ఏహ్యేహి మాంరక్షరక్ష మమశత్తూన్‌ 
క్షయ భక్షయ హుంఫట్‌ స్వాహ। 


అక్షరలక్షలు జపించిన సిద్ధించును. 


శరభ భుజంగప్రయాత స్తోత్రం 


శో నమో విఘ్నరాజాయ వాగీశ్వరాయ 
శివాయ నిరించాయ నారాయణాయ 
ననుశ్చంద్ర చూడాయ నాధాయ 
తుభ్యం ప్రసీద ప్రసీదార్థినోమే 

2. కుఠారత్రి శూలాభి బాణాస్యభీతీన్‌ 
మృగాబ్బాగ్ని ఘంటా ధనుశ్చర్మదాని 


ఆకాశ భైరవ తంత్రం 


కరాబ్దర్వహంతం నితాంతం హరత్వాం 
కదానాధ పశ్యామ్యహ్యం సాళువేశం। 
అసద్వాసనర్ణాంక వేదాస్రనుధ్యే 
జపాసన్నిభే హంసపీఠే నిషణ్ఞం 
జయంతం చిదానంద కందం ప్రసన్నం 
జగత్కారణం త్వాం నమస్యామి శంభో! 
షడ(సేం9_బుజే బాదిలాంతార్లయుక్తే 
స్పురచ్చంచలాహ్వీ వసంతం భనంత్వాం 
కృపాపూర పూర్ణేక్షణంత్యాధినాహం 
ప్రహృష్టోసి హృష్టోసి హృష్టోస్మి పుష్టోస్మిశంభో। 
దశారేం9 బుజే దివ్యరత్న ప్రభాధ్యే 
మహాహంసపీఠేసమాసొ నమద్యం 
జగత్రాణ దక్షం చిదాత్మానమేకం 
శినంత్వా నినాహం నమేనే౭_న్యదైనమ్‌। 
హృది ద్వాదశారే హిరణ్య ప్రభేబ్దే 

విరాజం మహా హంసపీఠే ప్రతిష్టం 
గుణోపేత మోశం కనత్కాదిఠాంతే 
పరం సాలువేశం శరణ్యం ప్రపద్యే; 
విశుద్దాంబుజే స్లోడశారే కలాధ్యే 
నిబద్దాసనం జీననాధం నరేణ్యం 


10. 


11. 


12. 


ఆకాశ బైరవ తంత్రం 


క్షసారాజచూడం నరాభితిహస్తం 
పురాణం భజామ్యచ్యుతం సాలువేశమ్‌। 
లలాటే హలక్షే దలద్వంద్వ 
పత్రేజ్వలన్మాక్తి కాభే సుహంసానస్థం 
పరీతేశ సోమాగ్నినేత్రం సవిత్రంపరం 
శంభుమోడే పరాశక్తి మిత్రమ్‌। 
చతుఃషడ్‌ దశద్వాదశాశాస్త యుగ్యాన్య 
తీతాష్ట సత్రే లిఖార్డా నృతేబ్దే 
నమోవాగ్భవానీ విసర్గాంతరస్థం నమః 
సాళువేశం సరంనూతృకాఖ్యమ్‌। 
చతుర్మాతృకా పంచపంచాశదర్ల 
ప్రపూర్ణే సహస్రచ్చదే స్పాటికాబ్జే 
ప్రణామిధృవస్థం జగతాక్షి భూతం 
ప్రకాశప్రపంచ ప్రబోధ స్వరూపమ్‌। 
నమోదుర్గయా భద్రకాల్యాచశశ్వత్స 
దాసేన్యమానందయా సింధు రాజం 
ప్రసన్నం శుభాక్షం శినంతత్వరూపం 
సరంసాళునేశం నునుః పక్షిరాజమ్‌। 
నమస్వాలి కాక్షం భయ[త్రాణదక్షం 
చితాభస్మనోద్దూలి తాశేషకాయం 


13. 


14. 


15. 


16. 


17. 


ఆకాశ భైరవ తంత్రం 84 


నుహానాగ భూషం నుహేశం గిరీశం 
నుదీయం సదానంద యత్వాది శంభో! 
మహీనీర శుక్రానిల వ్యామసోమాహరీ 
శాత్మ మూర్యష్ట భేదస్వరూపం 

ప్రసొదేతి రక్షేతి నక్తుంభనంతం 
నయంకే జగన్నాధ శంభోప్రసీద। 
సహసేష్ట కాసే ద్విపత్రే స్వరాబ్దే 

అసద్‌ ద్వాదశారే దశారే షడస్రే 
చతుష్టత్ర మధ్యేచ మిశ్రాసనస్థం 
జగద్రూసిణం నౌమిసంవిత్‌ స్వరూపమ్‌। 
సనుధ్యాత్మ పూర్వాధి దైనాధి భూతం 
పరంపూరుషం యోగినో యం యజంతి. 
తమాద్యంత శూన్యం జగద్భాసయంతం 
నుహాయోగశీలం సదాహం భజామి। 
నివృత్తి ప్రతిస్థాచ విద్యేతి శాంతి 
స్తతో? తీత శాంతిఃకలేతి స్వశక్తిం 
విభజ్వ ప్రపంచ పరిభాయంతం నమః 
సాళువేశం భజేత్వాఖి వేశమ్‌। 
యదాపుత్ర మిత్రానుజ భతృ్సవర్గం 
పితాసద్మ నూతా ధనం ధాన్యజాలం 


16. 


19. 


20. 


ఆకాశ బైరవ తంత్రం 


తనుక్షాచ పల్నీతి సర్వంకృపాలో 
జహత్యాశు నూంత్వంమేన ప్రసీద! 
భవత్రాణ నాశం పితాసుప్రసాదన్యను 
స్పూతమోహం తమాత్మ ప్రబావైః 
శివత్వాఖిలా ధారమూర్తే దయాబ్దే౭_ నిశం 
భావయేహం హృదంభోజమధ్యే। 
నమఃకాలకాలాయ రుద్రాయ తుభ్యం 
ననుః పక్షిరాజాయ దేవేశ్వరాయ 
ననుఃసాలువేశాయ ఘోరాయ తుభ్యం 
నమో ముండనూలాయ చర్మాంబరాయ। 
ఇతిస్తోతమేతత్‌ భుజంగప్రయాతం 
జపంతం సఠంతం ప్రగాయంతమోశం 
సమస్తాపదం ప్రాక్‌ సముధృత్య హస్తేః 
పురస్తాత్‌ శివత్వం దదాత్యేవసత్యమ్‌॥ 


శరభ హృదయం 


ఈ శరభహృదయం రోజూపఠించినవారికి రోగములు 


నశించును. ఆరోగ్యము కలుగును. శతృజయం -మనశ్శాంతి 
లభించును. 


అస్యశ్రీ శరభహృదయ మంత్రస్య కాలాగ్ని రుద్రోబుషిః। 
జగతీ ఛందః। 


ఆకాశ భైరవ తంత్రం 86 


ఖంబీజం-స్వాహా శక్తి నమఃకీలకం। 

ఇష్టార్థే వినియోగః। 

మూలమంత్రముతో షడంగన్యాసములాచరించాలి. 
ప్రధమం పక్షిరాజంచ ద్వితీయం శరభం తధా 
తృతీయం సాలునం ప్రోక్తం చతుర్హం లోకనాయకం। 
పంచమం రేణుకానాధం షష్టం కాలాగ్ని రుద్రకం 
సప్తమం నారసింహారినుష్టనుం విశ్వమోహనం। 

శ్రీం హ్రీం క్రీంనననుంచైన హుంహుంహుం దశమం తధా 
క్రీంహ్రీం క్లామేకాదశంచ ద్వాదశం సర్వనుంత్రనిత్‌। 
త్రయోదశంతు యంత్రేశం చతుర్హశం నుహాబల: 
పంచదశం పాపనాశం షోడశంచ కరాలకం। 
సప్తదశం మహారౌద్రం భిమమష్టాదశంతధా 

ఏకోన వింశం సాంబంచ వింశంచ శంకరం తధా! 
నింశోత్తరైకం సర్వేశం ద్వానింశం సార్వతీపతిం 
త్రయోనింశంచ హూంహాంహ్రాం చతుర్వింశనునం తకం। 
సంచనింశం వృషారూఢం షడ్వింశం ఖగేంద్రకం। 
త్రిలోచనం సప్తవింశమష్టావింశం ఖగేంక్రం। 
పంపంపం ననవింశంచ త్రింశం భుజగభూషణం 
ఏకత్రింశంచ అంలంలం ద్వాత్రింశం పంచవక్రృకం। 


87 ఆకాశ బైరవ తంత్రం 


త్రయస్రింశం చ ఆనందం చతుస్తింశం పరాత్సరం 
పంచ త్రింశంచ భంభంభం షట్‌ త్రింశం శత్స నాశనం। 
సప్పతింశం స్వయంభూజం విభనుష్ట తిగుంఠితం॥ 
శూలపాణిం నవత్రింశం చత్వారింశం కలాధరం 

ఏక చత్వారింశం సంసంసం ద్విచత్వారింశ హంసకం। 
ఏతద్‌ హృదయ నూయుష్యం నుంత్రం సర్వార్ధ సాధకం 


శరభాష్టోత్తర శతనామస్తోత్రం 


అస్యశ్రీ శరభాష్టోత్తర శతనామస్తోత్ర మహామంత్రస్య 
యోగనంద బుషిః। 

అనుష్టుప్‌ ఛందః।శ్రీమదఘెరవీర శరభేశ్వరో దేవతా। 

ఖం-బీజం, స్వాహాశక్తిః-ఫట్‌ కీలకం! 

మంత్రసిధ్యర్థె జపేవినియోగః। 

ధ్యాన శ్లోకం 

అష్టాంఘ్రిశ్చ సహస్ర బాహురనల చృాయాశిరోయుగ్మధృక్‌ 
యస్తక్షో ద్విఖర ప్రపుచ్చరుదితః సాక్షాన్స సింహాసనః। 
అర్జేనాసి వృగాకృతిః పునరధా ప్యర్జేన పక్ష్యాకృతిః 
శ్రీ నీరఃశరభః సపాతుశరభ శ్చింత్యః సదామాం హృది॥ 
శ్లో; సదాశినోగ్రరూపాయ పక్షనిక్షిప్త భూభృతే 

నమోరుద్రాయ రౌద్రాయ మహోగ్రాస్యాయ జిష్ణవే! 


ఆకాశ భైరవ తంత్రం 88 


నమ ఉగ్రాయ భీమాయ నమః క్రుద్దాయ నున్యచే 
కాలాయ కాలకాలాయ నుహాకాలాయ మృత్యవే 
వీరాయ వీరభద్రాయ క్షయద్వీరాయ శూలినే। 
మహాదేవాయ మహతే పశూనాంపతయే నమః 
ఏకాయ నీలకంఠాయ శ్రీకంఠాయ పినాకినే। 
నమోల_నంతాయ సూక్షాయ ననుస్తే మృత్యు మృత్యవే 
పరాయ పరమేశాయ తత్సారాయ సరాత్మనే। 
పరాత్పరాయ నిశ్వాయ నమస్తే విశ్వమూర్తయే 
నమో నిష్ణుకలత్రాయ విష్ణుక్షేత్రాయ భానవే! 
వైకర్తాయ కిరాతాయ నుహావ్యాధాయ శాశ్వతే 
ఖైరవాయ శరణ్యాయ మహాభైరన రూపిణే! 

నమో నృసింహ సంహర్రే కానుకాల పురారయే 
కర్మపాశౌఘ సంహర్రే విష్ణునాయాంత కారిణే। 
త్ర్యంబకాయ చత్ర్యక్షాయ శిపివిస్టాయ మీఢుషే 
మృత్యుంజయాయ రుద్రాయ సర్వజ్ఞాయ నుఖారయే। 
ఖషోల్కాయ వరేణాయ నమస్తే వాగ్భిరేతసే 
నుహాప్రాణాయ దేవాయ ప్రాణాపాన ప్రనర్తినే। 
త్రిగుణాయ త్రిశూలాయ గుణాతీతాయ యోగినే 
సంసార చక్రవాహాయ మహాయంత్ర ప్రనర్తినే। 


ఆకాశ భైరవ తంత్రం 


తనుస్విద్‌ వ్యోను సూర్యాయ ముక్తివైచిత్ర హేతవే 
వరదాయ నికారాయ సర్వకారణ హేతనే। 

కపాలినే కరాళాయ పతయే పుణ్యకీర్తయే 
అమోఘాయాగ్ని నేత్రాయ నకులీశాయ శంభనే। 
భీసాంబరాయ చండాయ దండినే ఘోరరూపిణే 
మేఘవాహాయ దేవాయ పార్వతీపతయే ననుః। 
అన్యక్తాయాప్త శోకాయ స్థిరాయ స్లిరధన్వినే 
స్థాణనే కృత్తినాసాయ నమశ్చంద్రార్హ మౌళయే। 
నమస్మేం9 బరరాజాయ వచసాం సతయే నముః 
యోగీశ్వరాయ నిత్యాయ సత్యాయ పరమాత్మనే! 
సర్వాత్మనే ననుస్తుభ్యం ననుః సర్వస్వరాచ 
ఏకద్విస్తి చతుఃపంచసృష్టికృత్య స్తుతే నమః। 
దశకృత్వః శతకృత్వః సహగస్రకృత్యో నను: 

నమో పరిమితే కృత్యో నమఃకృత్యో నమోననుః। 
నమోభయో నమోభయో పునర్ఫూయోనమో నమః॥ 


శరభ సహస్ర నామసోత్రం 


అస్యశ్రీ శరభసహ(స్రనామ స్తోత్రమంత్రస్య కాలాగ్ని రుద్రో 


వాయదేవ బుషిః। 


అనుష్టుప్‌ ఛందః। శరభసాళువో దేవతా। 


ఆకాశ భైరవ తంత్రం 90 


హ్‌స్రాం బీజం -స్వాహాశక్తిం-ఫట్‌ కీలకం! 
శరభ సాళువ అనుగ్రహసిధ్యర్థే జపే వినియోగః। 
హ్‌ స్రాం - ఇత్యాది బీజములతో అంగన్యాస కరన్యాసములు 


చేయాలి! 


ధ్యానశ్తోకం 
క్యాకాశః క్వసమోరణః క్వదహనః క్యాపఃక్వ విశ్వంభరః 
కృ్యబ్రహ్య కృజనార్హనఃకృతరణిః క్వేందుః క్వదేవాసురాః। 
కల్పాంతే శరభేశ్వరః ప్రముదితః శ్రీసిద్దయోగీశ్వరః 
క్రీడానాటక నాయకో విజయతే దేనోముహాసాళువః। 
లం ఇత్వాది పంచోప చారపూజ చేయాలి. 
శ్రీనాధో రేణుకానాధో జగన్నాధో జగాశ్రయః 
శ్రీగురుర్లురు గన్యుశ్చ గురురూప: కృసానిధిః। 
హిరణ్యబాహుః సేనానీ దిక్సతిఃతరురాట్టరః 
హరికేశః పశుపతిర్మహాంసః పింజరో మృడః। 
గణేశోగణనాధశ్చ గణపూజ్యో గణా శ్రయః 
వివ్యాధిః బభ్లశః శ్రేషో పరమాత్మా సనాతనః। 
పీఠేశః పీఠరూపశ్చ పీఠపుజ్యః సుఖావహః 
సర్వాధితో జగత్కర్హా పుప్పేశో నందికేశ్వరః। 
భైరవో భైరవశ్రేస్టో భైరనాయుధ ధారకః 
ఆతతాయి మహరుద్రః సంసారార్కసురేశ్వరః। 


46 


ఆకాశ బైరవ తంత్రం 


సిద్దః సిద్ది ప్రదః సాధ్యః సిద్దనుండల పూజితః 
ఉపవీతీ మహానాత్మా క్షేత్రే శోనననాయకః। 
బహురూపో బహుస్వామో బహుపాలన కారణ: 
రోహితః స్పసితఃసూతో వాణిజో నుంత్రరున్నతః। 
పదరూపఃపద ప్రాప్తః పదేశః పదనాయకః 
కుక్లేశేల హుః భూతదేనో భునం తిర్వారినస్కృతః। 
దూతక్రమో దూతినాధః శాంభనః శంకరః ప్రభుః 
ఉచ్చెర్నోషోో ఘోూషరూపోపత్తీశః పాపమోచకః। 
వీరోనిర్య ప్రదః శూరో వీరేశో వీరదాయకః 
ఓషధీశః పంచనకక్ష కృత్నునీతో భయానకః। 
వీరనాధో వీరరూపో వీరాయుధ ధారకః। 
సహనూనః స్వర్లరేతో నిర్‌వ్యాధి ర్నిరుపప్లనః। 
చతురాశ్రమ నిష్టశ్చ చతుర్మూర్తి శృ్చతుర్భుజః 
అవ్యాధినీశః కకుభో నిషంగీ స్తేనరక్షకః। 

షష్టీశో ఘటికారూపః ఫలసంకేత వర్దకః 
నుంత్రాత్మా తస్కరాధ్యక్షో నంచకః పరినంచకః। 
నవనాథో నవాంకస్లో నవచక్రేశ్వరో విభుః 
అరణ్యేశో పరిచరో నిచేయుస్తాయు రక్షకః। 
వీరావళీ ప్రియః శాంతో యుద్దని క్రమదర్భకః। 
ప్రకృతేశో గిరిచరః కులించేశో గుహేష్టదః। 


ఆకాశ భైరవ తంత్రం 92 


సంచసంచకత త్యస్థః తత్వాతీత స్వరూపకః 

భువః శర్వానీలకంఠః కపర్ది త్రిపురాంతకః। 
శ్రీముంత్రో శ్రీకలానధః శ్రేయదః శ్రేయవారధిః 
ముక్తకేశో గిరిశయ: సహస్రాక్ష సహస్రసాత్‌। 
నూలాధరో నునః॥శ్రేష్టో మునిమానస హంసగః 
శిపివిష్ట శృంద్రమౌళీ హంసోమోఢుష్టమో౭_ నఘః। 
నుంత్రరాజో మంత్రరూపో మంత్రపుణ్యఫలప్రదః 
ఉర్వ్యః సూర్‌మ్యోద్‌ గ్రీయ శీభ్యః ప్రధమసానకాకృతిః 
గురుముండల రూపస్తో గురుముండల కారణ: 
అచర స్తారకస్తారో వస్వన్యో9_ నంత విగ్రహం। 
తిధిమండల రూపశ్ళ గురునుండల కారణ: 

ద్వీష్యః ప్రోతస్య ఈశానో ధుర్యో గన్యయుతో నుయః 
ప్రధముఃప్రధవూకారో ద్వితీయ: శక్తిసంయుతః 
గుణత్రయ తృతీయోం_ సౌ యుగరూపశ్చతుర్ధకః। 
పూర్వజో నరజోస్టః కనిష్టో విశ్వలోచనః 
పంచభూతాత్మా సాక్షీశో బుతః షడ్డుణభావనః। 
అప్రగల్ఫో నుధ్యమోర్క్యో జఘన్యో౭_ జఘన్యఃశుభః 
సప్తధాతుస్వరూపశ్చ అష్టమః సిద్ధ్దిసిద్ధిదః। 
ప్రతిసర్యో9_నంతరూపో సోభ్యాయాన్యు సురాశ్రయః 
నవనాధ ననమ్యస్థో దిశది[గ్రూప ధారకః। 


4:7 


ఆకాశ బైరవ తంత్రం 


రుద్ర ఏకాదశాకారో ద్వాదశాదిత్య రూపకః 
నన్యోవసాన్యః పూతాత్మా శ్రవఃకక్షః ప్రతి శ్రవాః। 
న్యంజనో న్యంజనాతీతో విసర్గః స్వరభూషణ: 
ఆశుషేణో మహాసేనో మహావీరో మహారధః। 
అనంతో అవ్యయో ఆద్యో ఆదిశక్తి నరప్రదః 
శృతసేన శృతసాక్షీ కవచీవశ కృద్వశః। 
ఆనందశ్చాద్య సంస్థాన ఆద్యాకారణ లక్షణ: 
ఆహనన్యో౭_ నన్యనాధో దుందుభ్యో దుష్టనాశనః। 
కర్తాకారయితా కార్యః కార్యకారణ భానగః 
ధృష్టప్రనృుశ ఈడ్యాత్మా నదాన్యో వేదసమ్మతః। 
కళానాధః కలాతీతః కావ్యనాటక బోధకః 
తీక్లేషుపాణిః ప్రహితఃస్వాయుధః శాగస్తని క్రమః। 
కాలహంతా కాలసాధ్యః కాలచక్ర ప్రవర్తకః 
సుధన్వా సుప్రన్నాత్మా ప్రవినిక్తః సదాగతిః। 
కాలాగ్ని రుద్రసందీప్తః కాలాంతక భయంకర: 
ఖడ్గీశః ఖడ్గనాధశ్చ ఖడ్గశక్తి పరాయణః। 
గర్వఘ్నుః శత్ససంహర్తా గమాగను వివర్ణితః 
యజ్ఞకర్మ ఫలాధ్యక్షో యజ్ఞమూర్తి రనాతురః। 
ఘనశ్యామో ఘనానందీ ఘనధార ప్రవర్తకః 
ఘనకర్తా ఘనత్రాతా ఘనబీజసముత్దితనః। 


ఆకాశ భైరవ తంత్రం 94 


లోప్యో లుష్యః పర్లసద్యః పుణ్యః పూర్ణపురతనః 
డకారసంధి సాధాన్యో నేదనర్లన సాంగకః। 

భూతో భూతపతి ర్ఫూపో భూధరో భూధరాయుధః 
ఛందసారః ఛందకర్తా ఛందాన్వయుధారకః। 
భూతసంగో భూతముర్తి ర్ఫూతిహా భూతిభూషణ: 
ఛత్రసింహాసనాధీశో భక్తథత్ర సమృద్దిమాన్‌। 
ముదనోమాదకో నూద్యో నుధుహా మధుర ప్రియః 
జపో జప ప్రియోజస్యో జపసిద్ధి ప్రదాయకః। 
జపసంఖ్యో జసాకారః సర్వమంత్ర జప ప్రియః 
మధుర్మధు కరశ్ఫూరో నుధురోముదనాంతకః। 
రుషరూపధరో దేనో రుషవృద్ది వివర్హకః 
యనుశాసన కర్తాచ యనుపూజ్యో యమాధిసః। 
నిరంజనో నిరాధారో నిర్విప్తో నిరుసాధికః 
టంకాయుధః శివ ప్రీతష్టంకారో లాంగలాశ్రయః। 
నిష్ప్రపంచో నిరాకారో నిరీహా నిరుప ద్రవః 

సపర్యా ప్రతిడానుర్యో నుంత్రడానుర స్థాపకః। 
సత్వసత్వగుణోపేత సత్వవిత్‌ సత్వనిత్‌ ప్రియః 
సదాశినోహ్య (గరూపశ్చ పక్షవిక్షిప్త భూభృ్బత్‌। 

ధనదో ధననాధశ్చ ధనధాన్య ప్రదాయకః 

ఓంనమో రుద్రాయ రౌద్రాయ నుహోగ్రాయ చమోఢష 


ఆకాశ భైరవ తంత్రం 


నాద జ్ఞానరతోనిత్యో నాదాంత పదదాయకః 
ఫలరూపః ఫలాతీతః ఫలాక్షర లక్షణః। 

ఓం శ్రీం హ్రీంక్షీం సర్వభూతాన్యో భూతిహాభూతి భూషణ: 
రుద్రాక్ష మాలాభరణో రుద్రాక్ష ప్రియనత్సలః। 
రుద్రావక్షో రు ద్రాక్షరూపో రుద్రాక్ష భక్షకః 

ఫలదః ఫలదాతాచ ఫలకర్తా ఫలప్రియః। 
ఫలశ్రాయః ఫలాతితః ఫలమూర్తి ర్నిరంజనః 
బలానందో బలగ్రామో బలీశో బలనాయకః। 

ఓం భఖేంభాం ఘూంప్రోం ఏీరభద్రః సమ్రాట్‌ దక్షనుభాంతకః 
భనిష్యజ్ఞా భయ(త్రాతా భయకర్తా భయరిహా। 
నిఘ్నేశ్వరో విఘ్నహర్హా గురుర్దేన శిభామణిః 
భావనారూస ధ్యానస్తో భావార్ద ఫలదాయకః। 

ఆ(్రాం హ్రాం కల్పిత కల్పస్తో కల్పనాపూరణాలయః 
భుజంగ విలసత్కంలో భుజంగా భరణప్రియః। 
ఓంహీం హ్రూం మోహనోత్కర్హా ఛందమాన సతోషకః 
నానాతీతః స్వయంవాన్యో భక్తనానంద సంశ్రయః। 
నాగేంద్ర చర్మవసనో నారసింహ నిపాతనః। 

రకారో అగ్నిబీజస్లో అపమృత్యుహా వృత్యుపూజితాం॥ 
ఓంప్రేం 4హ్రాం దుప్టేష్టా మృత్యుహామృత్యుపూజితః 
వ్యక్తో వ్యక్తతమో వ్యక్తో రతిలానణ్య సుందరః॥ 


ఆకాశ భైరవ తంత్రం 96 


రతినాధో రతిప్రీతో నిధనేశో ధనాధిపః 
రనూప్రియకరో రమ్యో లింగోలింగాత్మ నిగ్రహః। 
ఓంక్షోం&గ్రహాకారో రత్నని క్రియ విగ్రహః। 
గ్రహహృత్‌ గృహభృద్‌గ్రాహీ గృహాద్‌ గృహవిలక్షణః। 
ఓంనముః పక్షిరాజాయ దావాగ్ని రూపరూపకాయ 
ఘోరపాతక నాశాయ------------ | 

పవనః పావకో వామో మహాకాలో మహాపహా॥ 
వర్ధమానో వృద్ధిరూపో విశ్వభక్తి ప్రియోత్తమః। 
ఓంహ్రూ౭.సర్వగఃసర్వః సర్వజిత్‌ సర్వనాయకః 
జగదేక ప్రభుఃస్వామో జగద్వంధ్యో జగన్మయః:। 
సర్వాంతరః సర్వవ్యాపీ సర్వకర్మ ప్రనర్తకః 
జగదానందదో జన్మ జరానురణ వర్షితః। 
సర్వార్ధసాధ్య సిద్ధిః సాధకసాధకః 

ఖట్వాంగో నీతినూన్‌ సత్యో దేవతాత్మాత్మ సంభవః 
హనిర్ఫోక్సా హవిః ప్రీతో హన్యవాహన హన్యకృత్‌ 
కపాలనూలా భరణో కపాలీ నిస్టు నల్లభః। 
ప స్టూలాస్థూల విశారదః 

కలాధీశ స్రికాలజ్లో దుష్టాన గ్రహ కారకః। 

ఓంహుం4 నటనరో నుహానాట్య విశారదః 
క్షమాకరః క్షనానాధః క్షమాపూరితలోచనః। 


ఆకాశ బైరవ తంత్రం 


వృషాంకో వృషభాధీశో క్షమసాధన సాధకః 
క్షమాచింతన ప్రీతిస్లో వృషాత్మా వృషభధ్యజః। 
ఓం(క్రోం4మహాకాయో మహావక్షో మహాభుజః 
మూలాధార నివాసశ్చ గణేశః సిద్దిదాయకః। 
మహాస్కంధో మహాగ్రీవో మహద్వక్రో మహచ్చిరః 
నుహదోష్టో మహాదర్యో నుహాదంష్లో మహాహనుః। 
సుందరభ్రూః సునయన: షట్‌చక్రో వర్షలక్షణ: 
నుణిపూరో నుహావిష్ణుః సులలాట: సుకంధరః। 
సత్యవాక్యో ధర్మవేత్తా ప్రజాసృజన కారణ: 
స్వాధిష్టానే రుద్రరూపః సత్యజ్ఞః సత్యవిక్రనుః। 
ఓంగ్లోం 4నుహాదేన ద్రవ్యశక్తి సమాహితః 

కృతజ్ఞః కృతకృత్యాత్మా కృతకృత్యః కృతాగనుః। 
ఓం హం గురురూపో హంసమంత్రార్ధ మంత్రకః 
వ్రతకృత్‌ వ్రతవిత్‌ శ్రేష్ట వ్రతవిద్వాన్‌ నుహావ్రతీ। 
సహస్రారే సహస్రాక్షః వ్రతాధారో నృతేశ్వరః 
వృతప్రీతో వృతాకారో వృతనిర్వాణ దర్శకః 

ఓం హ్రీంక్షీం శ్రీంక్షీం హీంఫట్‌ స్వాహా 
అతిరాగీనీత రాగః కైలాసో9_నాహత ధ్వనిః 
నూయాపూరక యంత్రస్లో రోగహేతుర్విరాగవిత్‌। 
రాగఘ్మో రాగశమనో లంబకౌశ్యభి షించనః 


ఆకాశ భైరవ తంత్రం 98 


సహస్రదళ గర్భస్థ: చంద్రికా ద్రవ సంయుతః। 
అంతనిష్టో మహాబుద్దిః ప్రదాతా నీతివిత్‌ ప్రియః 
నీతిక్సన్వీతివిన్నీతి రంతర్యాగ స్వయంసుఖీన్‌। 
వినీత వత్సలో నీతిస్వరూపో నీతిసంశ్రయ: 

స్వభవో యంత్రసంచార స్తంతురూపో9_ మలచ్చవిః 
క్షేతకర్మ ప్రవీణశ్చ క్షేత్రకీర్తన వర్ధనః 

క్రోధజిత్‌ క్రోధనః క్రోధీజనవిత్‌ క్రోధరూపధ్యక్‌। 
నిశ్వరూపో విశ్వకర్తా చైతన్యో యంత్రనూలికః 
మునిధ్వేయెఆ మునిత్రాతా శివధర్మ ధురందరః। 
ధర్మజ్లో ధర్మసంభధో ధ్వాంతఘె ధ్వ్యాంతసంశయ: 
ఇచ్చాజ్ఞాన క్రియాతేత ప్రభానః పార్వతీపతిః। 
హం4లతారూపః కల్పనా వాంఛితప్రదః 

కల్పవృక్షః కల్పనస్థః పుణ్యశ్లోక ప్రయెజకః। 

ప్రదీప నిర్మల ప్రాధః పదనుః పరమాగముః 

ఓం జం3సర్వసంక్షోభ సర్వసంహార కారకః। 
క్రోధదః క్రోధహాక్రోధీ జనహా క్రోధకారణ: 
గుణవాన్‌ గుణవిత్‌ శ్రేష్టో వీర్యవిత్‌ వీర్యసంశ్రయ:। 
గుణాధారో గుణాకారో సత్వకల్యాణ దేశికః 
సత్వరః సత్వవిద్భావః సత్యవిజ్ఞాన లోచనః। 
నీర్యాకారో నీర్యకర ధర్మమూలో నముహాజయః 


ఆకాశ బైరవ తంత్రం 


అవిచ్చిన్న ప్రభావశ్రీ నీర్యహా వీర్యనర్దకః। 
కాలనిత్‌ కాలకృత్కాలో బలప్రమధనో బలీ 
ఛిన్నపాపచ్చిన్న పాశో విచ్చిన భయయాతనః। 
నునోన్మనో నునోరూపో విచ్చిన్న భయనాశనః 
విచ్చిన్న సంగసంకలోో బలనుత్యంత బోధకః। 
విద్యాప్రదాతా విద్యేశః శుద్ధబోధః సదోదితః 
శుద్దసారో విశుద్ధాత్మా విద్యామాటతైక సంశ్రయః। 
శుద్దసత్యో విశుద్దాంత విద్యావేద్యో నిశాంపతిః 
గుణాధారో గుణాధ్యక్షో సత్వకల్యాణ దేశికాః। 
సత్వరః సత్వసద్భానః సత్యవిజ్ఞాన లోచనః 
వీర్యవాన్‌ నీర్యనిత్‌ శ్రేష్టో సత్యవిద్యాద బోధకః। 
అవినాశో నిరాభసః నిశుద్దజ్ఞాన గోచరః 

ఓం హ్రీంశ్రీం ఐంసౌం శివంకురుకురు స్వాహా। 
సంసార యంత్రవాహాయ మహాయంత్ర ప్రనర్తినే॥ 
ననుఃశ్రీన్యోము సూర్యాయ మూర్తివైచిత్ర హేతవే 
జగజ్జీనో జగత్‌ ప్రాణే జగదాత్మా జగద్దురుః। 
ఆనందరూప నిత్యస్థో ప్రకాశానందరూపకః 
యెగజ్ఞాన నుహారాజో యెగజ్ఞాన మహాశినః। 
అఖండానంద దాతాచ పూర్ణానంద స్వరూపవాన్‌ 
నరదాయానికారాయ సర్వకారణ హేతనే। 


51 


ఆకాశ భైరవ తంత్రం 100 101 


ఆకాశ భైరవ తంత్రం 


కపాలినే కరాలాయ పతయేపుణ్య కీర్తయే 
అఘెరాయాగ్ని నేత్రాయ దండినే ఘెరరూసిణే। 
భిషగ్గణ్యాయ చండాయ అకులిశాయ శంభవే 
(హుంక్షుంరుం క్రీం సిద్దాయ ననుః 
ఘంటారానః సిద్దగండో గజఘంటా ధ్వనిప్రియః। 
గగనాఖ్యోగజావాసో గరళాం శోగణేశ్వరః 
సర్వపక్షివమృగాకారః సర్వపక్షి మృగాధిపః। 
చిత్రోవిచిత్ర సంకల్పో విచిత్రో విశదోదయః 
నిర్భవో భవనాశశ్చ నిర్వికల్పో వికల్పకృత్‌। 
కుక్షానిలసకః కర్తా కోవిదః కాళశ్ళశాసనః 
ప్రళయానల కృద్‌హన్యః ప్రళయానల శాసనః। 
త్రయంబకోం_రిషడ్వర్గ నాశకో ధనదః ప్రియః 
అక్షోభ్యః క్షోభరహితః క్షోభదః క్షోభనాశకః। 


ద్యౌర్యూర్డా దశదిగ్సాహుశ్చం ద్ర సూర్యాగ్ని లోచనః 


పాతాలాంఘిరిలాకుక్షిః: ఖంముఖో గగనోదరః। 
కళానాదః కళాబిందు: కళాజ్యోతిః సనాతనః 
అలౌకికః కళోదారః కైనల్య పదదాయకః। 
కౌల్యః కులేశః కులజః కవిః కర్పూర భాస్వరః 
కామేశ్వరః కృపాసింధుః కుశల: కులపాదప: 


కాపేనవసనః కాంతః కేవల: కల్పపాదపః 
కుందేందు శంఖ ధనలో భస్మ్కోధ్లూలిత విగ్రహః। 
భస్మాభరణ హృష్టాత్మా తుష్టః పుష్ణో౭_రి షూదన; 
స్టాణుర్దిగంబరో భరో భగనేత్రా భిదుజ్వలః। 
త్రికాగ్ని కాలః కాలాగ్ని రద్వితీయో మహాయశాః 
సానా ప్రియః సామకర్తాసాముగః సామగప్రియః। 
ధీరోదాంతో నుహాధీరో ధైర్యదో ధైర్యవర్హకః 
లానణ్యరాశిః సర్వజ్ఞః సుబుద్ధి బుద్ది మద్వరః। 
తారణాశ్రయ రూపస్థస్తారణాశయ దాయకః 
తారకస్తారకస్వామీ తారణస్తారణ ప్రియః! 
ఏకతారో ద్వితారశ్చ తృతీయో నుంత్రదాయకః 
ఏకరూపశ్చెక నాధో బహురూప: సురూపనాన్‌। 
లోకసాక్షీ త్రిలోకేశ స్తిగుణాతీత మూర్తిమాన్‌ 
బాలస్తారుణ్య రూపన్లో వృద్దరూప ప్రదర్మకః। 
అవస్తాత్రయ భూతస్లో అవస్తాత్రయ వర్దితః 
వాచ్యవాచక భావర్లో వాక్యర్ణ ప్రియమానసః। 
జీవోవాక్య ప్రమాణస్థా మహావాక్యార్థ భోధకః 
పరమాణు ప్రమాణస్థః కోటిబహ్మండ నాయకః। 
కక్షనిత్‌సాలకః కర్తా కలవిత్‌ కాముశాసన: 


ఆకాశ భైరవ తంత్రం 102 


కపర్షీ కేసరీ కాలః కల్పనారహి తాకృతిః। 
ఖంఖేలః ఖేచరః ఖ్యాతః ఖాన్యవాదీ ఖముద్గతః 
ఖాంబరః ఖండపరశుః ఖచక్షుః ఖడ్గలోచనః। 
అఖండ [బ్రహ్మ ఖండ శ్రీరఖండజ్యోతి రన్య్వ్యయః 
షట్‌చడక్రఖేలనః స్రష్టాషట్‌ జ్యోతి షట్‌గిరార్చితః। 
గరిష్టోగోపతి ర్లోస్తా గంభీరో బ్రహ్మగోళకః 
గోవర్దన గతిర్లోనిత్‌ గవాతీతో గుణాకరః। 


గంగాధరో9 ౦గ సంగమ్యోగైంకారో గట్‌కరాగము: 


కర్పూర గారో గారీశో గౌరి గురుగుహాశయః। 
ధూర్దటిః పింగళజటో జటాముండల మండితః 
మనోజవనో జీనహేతు రంధకాసుర సూదనః। 
లోకబంధు: కళాధారః పాండురః ప్రమాధాధిపః 
అన్యక్త లక్షణోయోగీయోగీ శో యోగిపుంగవః। 


భూతావాసో యుగాదీశో యుగకృద్యాగ వందితః 


భవవైద్యో యోగివైద్యో యోగీసింహహృదాసనః। 


యుగావాసో యుగాధిశో యుగకృద్యాగ వందిత: 


కిరీటలేటి బాలేందు నుణికంకణ భూషితః। 
రత్నాంగరాగో రత్నేశో రత్నరంజిత పాదుకః 
నవరత్నగుణేపేత కిరీటో రత్నకంచుకః। 
నానావిధానే రత్నలసత్కుండల మండితః 


ఆకాశ బైరవ తంత్రం 


దివ్యరత్న గణోత్కీర్ల కంఠాభరణ భూషితః। 
నవఫాలా మణిర్నాసా పుట భాజిత మౌక్తికః 
రత్నాంగుళలీయ విలసత్‌ కర శ్రాఖా నఖ ప్రభః। 
రత్న భ్రాజద్దేమసూత్ర లసత్కటితటః పటు: 
వామాంగభాగ విలసత్సార్వతీ వీక్షణ ప్రియః। 
లీలావిలంబిత నపుర్భక్త మూనసమందిరః। 
మందనుందార పుప్పేఘ అసద్వాయు నిషేవితః। 
కస్తూరీ విలసత్సాలో దివ్యవేష విరాజితః 
దివ్యదేహ ప్రభాకూట సందీపిత దిగంతరః। 
దేవాసుర గురుస్తుత్యో దేవాసుర ప్రపూజితః 
హంసరాజః ప్రభాకూట పుండరీక నిభేక్షణః। 
సర్వేష్పదాతా సర్వేష్ట స్పురన్మంగళ విగ్రహః 
అనిద్యాలేశ రహితో నానానిద్వెక సంశ్రయః। 
మూర్తిభానః కృపాపూరో భక్తేష్ణ ఫలపూరకః 
సంపూర్లకానుః సౌభాగ్య నిధిః సాభాగ్యదాయకః। 
హితైషే హితకృత్సౌమ్యః పరార్థెక ప్రయోజకః 
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణః। 
విష్వంచితా వషట్కారో భ్రాజిష్లుర్సో జనంహనవిః 
భోక్తాభోజయితా జేతా జితారి ర్లితమూనసః। 
అక్షరః కారణోరిద్దః శమదః శారదాస్తనః 


ఆకాశ భైరవ తంత్రం 104 


ఆజ్ఞాపకశ్ళ గంభీర; కనిర్దుస్వస్న నాశనః। 

పంచ బ్రహ్మ సముతృ్పత్తిః క్షేత్రజ్ఞ: క్షేత్రపాలకః 
వ్యోనకేశో భీమవేష్లో గౌరీపతి రనామయః 

భనాబ్ది తరణోపాయో భగవాన్‌ భక్తనత్సలః। 
నరోవరిష్ట తేజిష్టః ప్రియాప్రియవనధః సుధీః 
యంతా౭_యనిష్టః క్షోదిష్టో యవిష్టో యమశాసనః। 
హిరణ్యగర్పో హేమాంగో హేమరూపో హిరణ్యదః 
బ్రహ్మజ్యోతి రనావేక్ష్యశ్సాముండా జనకో రనిః। 
మోక్షార్టీ జనకః సేవ్యో మోక్షదో మోక్షనాయకః 
నుహాశ్ళశాననిలయో వేదాశ్వాభూ రధస్థిరః। 
మృగవ్యాధో ధర్మధామ ప్రచ్చన్న స్పటిక ప్రభః 
సర్వజ్ఞః పరమాత్మాచ బ్రహ్మాంనందాశయో విభుః। 
శరభేశో నుహాదేనః పరబ్రహ్మ సదాశివ: 
స్వరానికృతి కర్తార స్వరాతీత స్వయంనిభుః। 
స్వర్గతః స్వర్గతిరాతా నియంతా నియతాశ్రయః 
భూమిరోపో భూమికర్తా భూధరోభూధరా శ్రయః। 
భూతనాధో భూతకర్తా భూతసంహారకారకః 
భవిష్యజ్ఞో భవత్రాతా భనదో భవహారకః। 

వరదో నరదాతాచ వరప్రీతో వరప్రదః 

కూటస్టః కూటరూపశ్చ త్రికూటో నుం త్రనిగహః। 


లు 


ఆకాశ భైరవ తంత్రం 


నుంత్రార్లో మంత్రగమ్యశ్చ మంత్రేశో మంత్రభాగకః 
సిద్దినుంత్రః సిద్దిదాతా జపసిద్దిః స్వభానకః। 
నామాతిగో నామరూపో నామరూప గుణాశ్రయః 
గుణకర్తా గుణత్రాతా గుణాతీతా గుణారిహా। 
గుణగ్రామో గుణాధీశః గుణనిర్గుణ కారకః 
అకారమాత్సకారూపో అకారాతీత భాననః। 
పరమైశ్వర్య దాతాచ పరనుప్రీతి దాయకః 
పరనుః పరనూనందః పరానందః పరాత్సరః। 
వైకుంఠ పీఠనుధ్యస్తో వైకుంలో విష్ణువిగ్రహః 
కైలాసవాసీ కైలాసః శినరూపః శివ ప్రదః। 
జటాజూటో భూషితాంగో భస్మధూసర భూషణ: 
దిగ్వాససో దిగ్విభాగో దిగంతర నివాసకః। 
ధ్యానకర్తా ధ్యానమూర్తి ర్థారణాధారణ (ప్రియః 
జీవన్ముక్తి పురనాధో ద్వాదశాంత స్థిత ప్రభుః। 
తత్వస్థః తత్వరూపస్థః తత్వార్థ సర్వదర్శకః। 
తత్వాసన స్తత్వగమ్య స్తత్వార్థ సర్వదర్భ్శకః। 
దర్శ్మనాదతిగో దృశ్యో దృశ్యాతీతో9_తిదర్శకః। 
దర శ్రనో దర్శనాతీతో భాననాకార రూపకృత్‌ 
మణిప్రీతో మణిశ్రేష్టో మణిస్లో మణిరూపకః 
చింతానుణి గృహాంతస్థః సర్వచింతా వివర్ణితః। 


ఆకాశ భైరవ తంత్రం 106 


చింతాక్రాంతో భక్తచింత్యో చింతనా కార చింతకః 
అచింత్యశ్చింత్య రూపళ్ళ నిశ్చింత్యో నిశ్చయాత్మక: 
నిశ్చయో నిశ్చయాధీశో నిశ్చయాత్మక దర్భ్శకః। 
త్రివిక్రను స్రకాలజ్ఞ (స్తిమూర్తి స్రపురాంతకః। 
బ్రహ్మచారీ వ్రతప్రీతో గృహస్తో గృహవాసకః 
పరంధాను పరంబ్రహ్మ సరనూత్మా పరాత్సరః। 
సర్వేశ్వరః సర్వమయః సర్వసాక్షీ విలక్షణ: 
నుణిద్వీపో ద్వీపనాధో ద్వీపాంతో ద్వీపలక్షణః। 
సప్తసాగర కర్తాచ సప్తసాగరనాయకః 

మహీధరో మహీభర్తా మహీపాలో మనస్వినః। 
మహీవ్యాప్తో వ్యక్తరూపః సువ్యక్తో వ్యక్త భావనః 
సువేషాఢ్యః సుఖప్రీతఃసుగముః సుగమాశ్రయః। 
తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రనూః 
తారణస్తాపసాపరాధ్య స్తనుమద్య స్తమోమహః। 
పరరూప: పరధ్యేయః పరదైనత దైనతః 
బ్రహ్మపూజ్యోజగత్పూజ్యో భక్తపూజ్యో నర ప్రదః। 
అద్వెతో ద్వైతచిత్తశ్చద్వైతో9 ద్వెత వివర్ణితః 
అభేద్యః సర్వభేదశ్చ భిద్యక వేధకః। 

లాక్షారసః సువర్ణాభః ప్రనంగమ ప్రియోత్తనుః 
శతృసంహార కర్తాచ అవతార సరోహరః। 


ఆకాశ భైరవ తంత్రం 


సంనిదేశః సంవిదాత్మా సంనిత్‌ జ్ఞాన ప్రదాయకః 
సంవిత్‌కర్తా చభక్తశ్స సంవిదానంద రూపవాన్‌। 
సంజ్ఞాయాతీత సంహార్యా సర్వసంశయ హారకః 
నిసంశయో నునోధ్యేయ: సంశయాత్మాతిదూరగః। 
శైనమంత్ర శివప్రీత దీక్షా శైవస్వభావకః 

భూపతి: క్ష్మాక్సృతో భూపో భూప-భూపత్వదాయకః। 
సర్వశాస్తః సర్వవేదా సర్వవేత్తా సత్సస్తినూన్‌। 
భక్తభావావతారశ్చ భుక్తిముక్తి ఫలప్రదః 

భక్తసిద్దార్థ సిద్ధిశ్చ సిద్ధిబుద్ధి ప్రదాయకః। 

వారాణసీ వాసదాతా వారాణసీ వరప్రదః 

వారాణసీ నానరూపో గంగామస్తక ధారకః। 
పర్వతాశ్రయ కర్తాచ లింగపర్వత త్ర్రృంబకః 
లింగదేహో లింగపతి ర్లింగపూజ్యో9 తి దుర్తభః। 
రుద్రప్రియో రుద్రసేన్య ఉగ్రరూప విరాడ్‌ కృత్‌ 
నూలారుద్రాక్ష భూషాంగో జపరుద్రాక్ష తోషకః। 
సత్యసత్యః సత్యదాతా సత్యకర్తా సదాశ్రయః 
సత్యసాక్షీ సత్యలక్ష్మీ లక్షా్యాతీత మనోహరః। 
జనకో జగతాదీశో జనితా జననిశ్ళయః 

సృష్టిస్థితః సృష్టిరూపో సృష్టిరూపస్టితి ప్రదః। 
సంహార రూసః కాలాగ్గిః కాలసంహార రూపకః 


ఆకాశ భైరవ తంత్రం 108 


సప్తపాతాళ సాదస్థో మహదాకాశ శీర్వనాన్‌। 
అన్సుతో అమృతాకారో అనుతావృుత రూపకః 
అమృతాకార చిత్తస్థ అమృతోద్భన కారణః। 
అన్ఫుతాహార నిత్యస్థ స్వమృతో దృన రూసిణః 
అమృతాంశోం_న్ఫుతాధీశోత నృత ప్రీతి వివర్ధనః। 
అనిర్దేశ్యో అనిర్వాచ్యో అనంగో అంగ ఆశ్రయ: 
శ్రేయదః శ్రేయరూపశ్చ శ్రేయాతీత ఫలోత్తనుః। 
సారః సంసార సాక్షిశ్ళ సారాసార విచక్షణః 
ధారణాతీత భానస్తో ధారణాన్వయ గోచరః। 
గోచరోగోచరాతీతో అతీన ప్రియగోచరః 

ప్రియ ప్రియ తధాస్వార్థి స్వార్ధ అర్హఫల ప్రదః। 
అర్జార్హసాక్షీ లక్షాంశో లక్ష్యలక్షణ విగ్రహః 
జగదీశో జగత్రాతా జగన్మయో జగద్దురుః। 
గురుమూర్తి స్వయంవేద్యో వేద్యవేదక రూపకః 
రూపాతీతో రూసకర్తా సర్వరూపార్ధ దాయకః। 
అర్ధదస్వర్ధ నూన్యశ్చ అర్హార్ధీ అర్జదాయకః 
నిభనో వైభన శ్రేష్టో సర్వవైభన దాయకః। 
చతుఃషష్టి కళాసూత్ర చతుఃషష్టి కళానముయః 
పురాణ శ్రవణాకారః పురాణపురుషోత్తనుః। 


55 


ఆకాశ బైరవ తంత్రం 


పురాతన పురాఖ్యాతః పూర్వజః పూర్వపూర్వక 
నుంత్రతంత్రార్థ సర్వజ్ఞః సర్వతంత్ర ప్రకాశకః। 
నుంత్రవేత్తా తంత్రకర్తా తంత్రాంతర నివాసకః। 
తంత్రగన్ము స్తంత్రమాన్య స్తంత్రయంత్ర ఫలప్రదః। 
సర్వతంత్రార్ధ తత్వజ్ఞ స్తంత్రరాజః స్వతంత్రకః 
బ్రహ్మాండ కోటికర్ణాచ బ్రహ్మాండోదర పూర్వకః। 
బ్రహ్మాండ దేశదాతాచ బ్రహ్మజ్ఞాన పరాయణః: 
స్వయంభూ: శంభురూపశ్చ హంసవిగ్రహ నిస్న్పృహః 
శ్వాస-నిశ్వాస ఉచ్చాసః సర్వసంశయ హారకః 

సోత హం రూపః స్వభావశ్చ సోత హం రూప ప్రదర్శకః 
సో౭_హమస్మీతి నిత్యస్థః సోహం హంసః స్వరూపవాన్‌ 
హంసోహంసః స్వరూపశ్చ హంసనిగ్రహ-నిస్సృహః। 
అస్టాధిక సహస్రంతు నానుసాహసస్ర ముత్తమం 
నిత్యం సంకీర్తనాసక్తః కీర్తయేత్‌ పుణ్యవాసరే। 
భోగమోక్ష ప్రదంత్రేస్టం భుక్తిముక్తి ఫలప్రదం 
యోగసిద్ధి ప్రదం సమ్యక్‌ శినం జ్ఞానప్రకాశకం। 
ఏభిర్నాను సహసస్రెస్తు పూజయేత్‌ భక్తిమాన్నరః 
కులంతారయతే తేషాం కల్పేకోటి శతైరపి॥ 


ఆకాశ భైరవ తంత్రం 110 


ఈ సహస్రనామ పఠనము వలన దుస్వప్నములు-గ్రహ 
పీడలు-రోగములు-బుణబాధలు తొలుగును. సంపత్‌- సౌఖ్యములు 
కలుగును. ఇష్టసిద్ధి కలుగును. పుత్రమిత్ర కళత్ర ఛాత్ర పవిత్ర 
సిద్ధులేర్పడును. 


నిగ్రహదారుణ సప్తకం 


అస్యశ్రీ నిగ్రహదారుణ సప్తక స్తోత్రస్య వాసుదేవో బుషిః। 
స్రగ్గరాఛందః। శ్రీశరభేశ్వరో దేవతా। 
సర్వశతృవినాశనే వినియోగః 

శో. కోపోద్రేకాతి తిర్యక్‌ పటలచరి చరత్తార వర్ల ప్రభూత 
జ్వాలామాలాగదగ్గ స్మరతనుశకలం త్వానుహం సాలువేళ। 
యాచే త్వత్సాదపద్మ ప్రణతిభిరనిశం వేష్టిమాంయ: క్రియాఖి 
స్తస్య ప్రాణప్రయాణం సరశినభనతః శూలభిన్నస్య తూర్లమ్‌॥ 

2. శంభోత్వద్ధస్తకుంత క్షతరిపుహదయాన్ని స్రవల్లోహి తౌఘం 
పీత్వాపీత్వాల_తిదర్సాద్ది శిదిశి విచరాత్త్య దణాశ్చాండ ముఖ్యాః। 
గర్హంతుక్షి ప్రవేగం నిఖిలజయకరాః ఖేలలీలాః సలీలాః 
సంత్రస్తా బ్రహ్మదేవాః శరభఖగపతే త్రాహినః సాళువేశ॥ 

3. సర్వాద్యం సర్వనిష్టం సకలభయకరం తత్పరూపం శరణ్యం 
యాచే౭ హం త్యామమోఘం సరికరమిహతే ద్వేష్టయేత స్వయోమాం 
శ్రీశంభోత్వత్‌ కరాబ్ద స్థితహల కఠినాఘూత నక్షః స్థలస్య 
ప్రాణాః ప్రేతేశదూత గ్రహణపరిభవ క్రోధపూర్వం ప్రయాంతు॥ 


ఆకాశ భైరవ తంత్రం 


ద్విష్మః క్షోణాం నయంయం తనపదయుగళ ధ్యాన నిర్హగ్గపాపాః 
కృత్యాకృత్యెర్విముక్తా విహగకులపతే వేలయా బద్దమూర్తే! 
తూర్గంత్వ త్సాణిపద గ ప్రధృత సరశునా తుండఖండీ కృతాంగః 
సద్వేషీయాతు యామ్యం పురమతికలుషః కాలసాశా గ్రబద్దః। 
భీను శ్రీసాలువేళ ప్రణతభయహర ప్రాణిజిద్‌ దుర్మదానాం 
యాతే పంచాస్యగర్వ ప్రశమన విహితః స్వేచ్చయా బద్దమూర్తే! 
తామే నాశుత్వక్‌ ధ్యుష్టక నఖవిలుఠత్‌ గ్రీదజిహ్వాదరస్య 
ప్రాణోత్రామ ప్రమాద ప్రపుటిత హృదయ స్యాయుర న్యాహతేశ॥ 
శ్రీ శూలిన్‌ తేభుజాగ్ర స్థితదృడ ముసలావర్తనాతాభి ఘతైః 
యాతాయాతారియూధ త్వరిత నిఘటనో భూతరక్త చృటార్హామ్‌। 
తాందృష్టాల 9 యో ఘనేజ్యా మఖిలసురగణాశ్చావు నందంతు భూతా 
నానాబేతాళ పుగః పిబంతు తదఖిలం ప్రీతచిత్తః ప్రమత్తః॥ 
త్వద్‌దోర్హండా గ్రముండ ప్రకటిత నిననుత్‌ చండకో దండ ముక్తెః 
బీణార్దిన్యెరనేకైః శిధిలితద పుషుక్షీణ కోలాహలస్య। 
తస్యప్రాణావసానం శరభరిపురిపో ౨ హంత్వజ్ఞా ప్రభావై 
స్తూర్ణం పశ్యామి యోమియోనూం సరిహసిత సభాస్వా దిముధ్యాంత హేతో॥ 
ఈ శ్లోకములను 10 రోజులు రాత్రి దక్తిణదిశాభి ముఖుడై 


శివభక్తితో 200 జపించిన శతృపీడ నివారణమగును. 


I శివార్పణమస్తు! | 


